ISSN 2581-3978 


తెల 


ఫిబ్రవరి 2022 సంపుతి 7. సంచిక 11 రూ. 20 


బస్స్‌లాల్‌పటలో నిజాం కాలంనాటి మెట్లబావిని 
పరిశీలిస్తున్న రాష్ట్ర మంత్రి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, 
మున్సిపల్‌ పరిపాలనా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ 
అరవింద్‌కుమార్‌, తదితరులు 


తెలంగాఖ 


మాసపత్రిక 


సంపుటి: 7 సంచిక: 11 ఫిబ్రవరి 2022 


కమీషనర్‌ & పబ్లిషర్‌ 
అరవింద్‌ కుమార్‌, ఐఎఎస్‌ 
చీఫ్‌ ఎడిటర్‌ 
అష్టకాల రామ్మోహన్‌ 
ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ 
కె.ఎస్‌.శాస్త్రి 
అసోసియేట్‌ ఎడిటర్స్‌ 
కప్పర రాంప్రసాద్‌రావు 
ముత్తోజు సత్యనారాయణ 
కాజీపేట కిరణ్‌కుమార్‌ 
సామిడి జగన్‌రెడ్డి 


ముఖచిత్రం 
రైతుబంధు 

రెండవ కవర్‌ 

మెట్లబావి 
మూడవ కవర్‌ 


రిపబ్లిక్‌ దినోత్సవ వేడుకలు 
నాల్గవ కవర్‌ 
సమతామూర్తి 
విడి ప్రతి: రూ.20 
సంవత్సర చందా: రూ.220 
ప్రచురణ 
సమాచార, పార సంబంధాల శాఖ 
సమాచార భవన్‌, ఎ.సి.గార్డ్స్‌ 
హైదరాబాద్‌ - 500 028. 


ముద్రణ 
కర్షక్‌ ఆర్ట్‌ ప్రింటర్స్‌ 
విద్యానగర్‌, హైదరాబాద్‌ - 500 044. 


రచయితలు వెలిబుచ్చిన అభిప్రాయాలు 


తప్పనిసరిగా ప్రభుత్వానికి చెందినవి కానక్కరలేదు. 


http//magazine.telangana.gov.in 
e-magazine:http//ipr.tg.nic.in 
email: telanganamasapatrika@gmail.com 
ISSN 2581-3978 


గంపాసోయం 
రైతు లోగిలిలో సంబరాలు! 


తెలంగాణ రైతాంగం ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో ఎన్నడూ లేనివిధంగా, దేశంలో 
ఎక్కడాలేని సరికొత్త పండుగను జరుపుకున్నారు. గ్రామగ్రామానా రైతుల ఉత్సాహం నింగికి 
తాకింది. 

కొత్త సంవత్సరంలో తొలిసారిగా వచ్చిన పండుగ సంక్రాంతి. సంక్రాంతి అంటేనే 
రైతుల పండుగ. పంటలు సమృద్ధిగా పండి, గాదెలు నిండి, రైతుల ఇళ్ళు కళకళలాడుతూ 
ఉంటాయి.. ఇది మూడు రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. ముఖ్యంగా 
కనుమనాడు రైతులు పశువులను పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం. అందుకే దీనిని 
పశువుల పండగ అనికూడా అంటారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించటంలో 
తమకు వ్యవసాయంలో సహాయపడిన ఆవులు, పశువులను రైతులు భక్తి శ్రద్ధలతో పూజించి 
తమ కృతజ్ఞతలు తెలుపుకుంటారు. కానీ, ఈ ఏడాది తెలంగాణ రైతన్నలు సంక్రాంతితో 
పాటు మరో సరికొత్త పండుగను తొలిసారిగా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. అదే 
రైతుబంధు మహోత్సవం. రైతన్నలకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం గత 
ఏడేళ్లలో అందించిన సహాయం మొత్తం అర లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటిన 
సందర్భాన్ని పురస్కరించుకొని గ్రామ గ్రామానా రైతులు పండుగ చేసుకున్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరులేక, పెట్టుబడి పుట్టక, పంటలు పండక తెలంగాణ ప్రాంత 
రైతాంగం పడిన అష్టకష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయి, కుటుంబం గడవక, పొట్ట 
చేతబట్టుకొని కొందరు వలసదారిపడితే, మరికొందరు గుండెపగిలి అసువులు బాసిన 
విషయం మనకు తెలియంది కాదు. ఇప్పుడు తెలంగాణలో అదంతా ఓ పీడకల. 

తెలంగాణ స్వరాష్ట్ర సాధనతోనే మన రైతన్నల గోస తీరుతుందని నమ్మిన తెలంగాణ 
సాధన నేత, మన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారంలోకి వచ్చీరాగానే రైతు 
సమస్యలపై దృష్టి నిలిపారు. వ్యవసాయం దండగ కాదు, పండుగ అని నిరూపించాలని 
ప్రతిన బూనారు. దేశంలోనేకాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతు సంక్షేమానికి 
అనేక పథకాలు రూపొందించి అమలుచేస్తున్నారు. వీటి ఫలితంగానే నేడు తెలంగాణ 
రాష్ట్రం ధాన్యాగారంగా అవతరించింది. బంగరు పంటలు పండిస్తున్న రైతు మోములో 
చిరునవ్వులు సందడి చేస్తున్నాయి. వలసలు వెళ్ళిన వారుకూడా తిరిగి స్వగ్రామాలకు తిరిగి 
రావడం శుభ పరిణామం. 

రాష్ట్ర అవతరణ సమయంలో 2014లో కేవలం 131,34 లక్షల ఎకరాలుగా ఉన్న 
సాగు విస్తీర్ణం 2021 నాటికి 203.80 లక్షల ఎకరాలకు పెరిగింది. రైతుబంధు పథకం 
కింద ఈ యాసంగిలో పంపిణీచేసిన మొత్తంతో 50 వేల కోట్ల రూపాయల రికార్డును 
అధిగమించింది. దీనికితోడు సాగునీటి (ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయతో చెరువుల 
మరమ్మతులు, రైతుబీమా, రుణ మాఫీ, పంట నష్ట పరిహారం, వ్యవసాయానికి 24 
గంటలు ఉచిత విద్యుత్‌, సకాలంలో రైతుకు విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగునీటి 
ప్రాజెక్టులు, వ్యవసాయ యాంత్రీకరణ, రైతు వేదికల నిర్మాణం, లక్ష రైతు కల్లాల నిర్మాణం, 
ఉద్యానవన, ఆయిల్‌ పామ్‌, తదితర పంటలకు కోట్లాది రూపాయల సబ్సిడీలు వంటి 
అనేక పథకాలు మన రాష్ట్ర వ్యవసాయ రంగం రూపురేఖలనే మార్చివేశాయి. రైతుల 
సంక్షేమం కోసం, రైతు మేలు కోసం తెగించి కొట్లాడి, ఎంతటి ఖర్చుకైనా వెనుకాడని 
ముఖ్యమంత్రి క. చంద్రశేఖర రావు సారథ్యంలో రాష్ట రైతాంగం మరింత ప్రగతిని 
సాధిస్తారనడంలో సందేహం లేదు. 

వ. 


తెలంగాణ | ౩ | ఫిబ్రవరి 2022 


ప్రభుత్వ పాఠశాలల్లో 


ఇంగ్లీషు మీడియం 


డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టాలి ........................ 6 
అదరల్‌ సూరిని కొననా గదాం ౬ 9 
రైతాంగ వ్యతిరేక విధానాలు విడనాడండి 
తరావత పమ అనిల ఆ్రుంంంంంంంంంందంంరంందంందం౦౦ందగం 16 
ఇది రాజ్యాంగ స్ఫూర్తిని అవమానించడమే 
దూది సవం ₹నిఇలె ఈక ంంంంంంంంద౦౧ర౦ద౦౦౦౦౦ద౦౦రదరదం 17 
మా గోరది వెంకన్న 29 
నల్లగొండ పురోభివృద్ధికి 
నిధుల కొరత రానివ్వం : సిఎం......2200006600000000620 24 
నగరం సుందరం... ఆహ్లాదం... ఆనందం! ............ 27 
జలస్వప్పం సాకారం చేసిన భగీరథుడు కే.సీ.ఆర్‌....... 28 
రాష్ట్రానికి అమూల్‌ ప్లాంట్‌ .......000000000000000 022220 34 
పంజాబ్‌ క్రీడాకారిణికి కెటిఆర్‌ ఆర్థిక సహాయం........ 835 
రాన ner eee 36 
ఎదుగుతున్న నగరానికి పెరుగుతున్న వసతులు......... 88 
రైతాంగానికి వరదాయిని “వార్దా” బ్యారేజీ................ 40 
యా ఖ 
నిధుల మంజూరులో కేంద్రం జాప్వల === 43 
చిరు ధథాన్యాలకు జై! 46 
ఓడిఎఫ్‌లోనూ మనమే నెంబర్‌ వన్‌! .................. 48 
భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్టు తాగునీరు................ 51 
కవిత్వ జీవనది విద్యుత్‌ పంపిణీలో తెలంగాణ టాప్‌... ర్‌2 
ట్రాఫిక్‌ 
గోరటి వెంకన్న కూరగాయల సాగుతో లాభాల పంట... ర్‌తి 
కష్టాలకు చెక్‌ చిన్నారులకు ఆహ్లాదాన్ని పంచుతున్న పేట పార్కులు.... 54 


న. 58 


తెలంగాణ | 4 | ఫిబ్రవరి 2022 


సారలమ్మ జాతర 


వోతనను 
తెలుసుకుందాం 


రాష్ట్ర సమాచార, పొరసంబంధాల 
శాఖ ప్రచురిస్తున్న 

“'తెలంగాణి మాసపత్రికను 

పోస్టల్‌ ద్వారా తమ చిరునామాకు 
పొందగోరువారు 

వార్షిక చందా uUrn.220 
చెల్లించి పొందవచ్చు. 


'తెలంగాణ' మాసపత్రిక తెలుగు, ఊర్టు భాషలలో 
వెలువడుతున్నందున పాఠకులు తమకు ఏ భాషా పత్రిక 
(తెలుగు/ఉర్టూ) కావాలో స్పష్టంగా తెలియజేయాలి. 
చందాదారులు తమ చిరునామాను స్పష్టంగా ఇంటి 
పూర్తి అడ్రస్‌, పెన్‌కోడ్‌ నెంబర్‌తో సహా తెలియచేయవలెను. 
డి.డి. రూపంలో ఈ క్రింది చిరునామాకు పంపించవలెను. 


చందా పంపించవలసిన మా చిరునామా; 


అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, కమిషనర్‌ కార్యాలయం, 
సమాచార, పార సంబంధాల శాఖ, సమాచార భవన్‌, 
ఎ.సి.గార్ట్స్‌, మాసబ్‌ట్యాంక్‌, హైదరాబాద్‌ 500028 
వివరాలకు 040-23399048, 23398104 
ఎక్స్‌టెన్షన్‌ 148 నంబరులో సంప్రదించవచ్చు. 


- చీఫ్‌ ఎడిటర్‌ 


పద్మశ్రీ మొగిలయ్యకు 
వీ ఎం నజరానా 


పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌ లో నివాసయోగ్యమైన ఇంటి 
స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి 
రూపాయలను ముఖ్యమంత్రి క. చంద్రశేఖర రావు ప్రకటించారు. ఇందుకు 
సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను 
చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును సీఎం ఆదేశించారు. 

ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం 
మొగిలయ్య ప్రగతి భవన్‌లో సీఎంను కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను 
సీఎం శాలువాతో సత్మరించారు. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని 
కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు. మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు 
రావడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం 
గుర్తించిందని, గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు. 
తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని 
ఆదుకుంటామని ముఖ్యమంత్రి పునరుద్దాటించారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌, మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల 
వెంకటేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ణ్‌ 


తెలంగాణ | 5 | ఫిబ్రవరి 2022 


దేశవ్యాప్తంగా విస్ఫృతమవుతు న్న గంజాయి తదితర నార్మోటి క్‌ (డ్రగ్‌ 


వాడకాన్ని ఇప్పుడిప్పుడే మొదలౌవుతున్న తెలంగాణలోంచి కూడా 


సమూలంగా bs డానికి సామాజిక బాధ్యతతో 
వినూత్నరీతిలో ఆలోచన చేయాలని, ప్రతి ఒక్కరి సహకారం 


తీసుకొని సామాజిక ఉద్యమంగా మలచిననాడే రాష్ట్రంలో 
br ZL. Lac రన లంచ జై 15 కంక 
మాదకద్రవ్యాలను తరిమికొట్టగలమని ముఖ్యమంత్రి కె. చంద్రశఖర 


కప కన ప్‌ ్న 6. ల ఆక ఆడి వ్‌ _ 
రావు రాష్ట్ర ఐ పోలీసు, ఎక్సైజ్‌ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. 


తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా అమలవుతున్నవన్నారు. 
ఈ నేపథ్యంలోనే రాష్ట్రం అనతికాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి పథాన 
దూసుకుపోతున్నదని సీఎం అన్నారు. నార్మోటిక్‌ డ్రగ్స్‌ వాడకం అనేది 
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వసనమని, సమాజమనే వేరుకు పట్టిన 
చీడ వురుగు వంటిదని సీఎం తెలిపారు. ఇప్పుడిప్పుడే తెలంగాణలో 
ప్రవేశిస్తున్న డ్రగ్స్‌ మహమ్మారిని తరిమికొట్టే దిశగా ప్రజలను చైతన్యం 
చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం అన్నారు. 

1000 మంది సుశిక్షితులైన పోలీస్‌ సిబ్బందిని ప్రత్యేకంగా 
నియమించుకుని అత్యాధునిక హంగులతో డ్రగ్స్‌ నిర్మూలన కోసం EE 
విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్‌ రెడ్డిని సిన్రైర్ర 
ఆదేశించారు. ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను వ్యవస్థలను నిర్వీర్యం 
చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ఎస్‌.ఏ.బీ, తదితర వ్యవస్థలు 
విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. నార్మోటిక్‌ డ్రగ్స్‌ ను నియంత్రించే 
విభాగం కూడా అంతే శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలన్నారు. 
అద్భుత పనితీరు కనబరిచే పోలీస్‌ అధికారులకు అవార్డులు, రివార్డులు, 
ఆక్సిలరీ ప్రమోషన్స్‌ తదితర అన్ని రకాల ప్రోత్సాహకాలను ప్రభుత్వం 
అందిస్తుందన్నారు. ఇందుకోసం కావాల్సిన నిధులను ప్రభుత్వం 
సమకూరుస్తుందని సీఎం స్పష్టం చేశారు. 


డ్రగ్స్‌ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉ 
పేక్షించవద్దని, ఈ విషయంలో ఏ పార్టీకి చెందిన 
వారైనా సరె, నేరస్తులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల 
సిఫారసులను నిర్ద్వందంగా తిరస్మరించాలని పోలీసు 
అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 

రాష్టంలో గంజాయి తదితర నార్మోటిక్‌ డ్రగ్స్‌ 
వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో 
ప్రగతి భవన్‌లో సీఎం అధ్యక్షతన 'రాష్ట్ర పోలీసు 
మరియు ఎక్సైజ్‌ అధికారుల సదస్సు” జరిగింది. 


ద్విముఖ వ్యూహం: 

డ్రగ్స్‌ను నియంత్రించేందుకు ద్విముఖ వ్యూహాన్ని 
అనుసరించాలని సీఎం సూచించారు. మొదటి 
వ్యూహంలో భాగంగా ఇప్పటికే డ్రగ్స్‌ అడిక్ట్‌ అయిన 
వారిని గుర్తించి, వారిని వారి కుటుంబ సభ్యుల 
సహకారం తీసుకొని డీ అడిక్ట్‌ చేయడం కోసం తగిన 
కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆ తర్వాత [డ్రగ్స్‌ 
వినియోగానికి ఆకర్షితులవుతున్న యువతను 
గుర్తించడం, వారికి అందుతున్న డ్రగ్‌ నెట్వర్క్‌ లింక్‌ ను 
గుర్తించి నిర్మూలించడం అనేది రెండో ముఖ్యమైన 
కార్యాచరణగా చేపట్టాలని సీఎం తెలిపారు. 

డ్రగ్స్‌ మాఫియాను గుర్తించి, అరికట్టే క్రమంలో 
రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం అధునాతన ఆయుధాలను 
వినియోగించాలని, నిష్టాతులైన చురకల్లాంటి పోలీసు 
అధికారులకు బాధ్యతలు అప్పగించి డ్రగ్స్‌ మాఫియాపై 
విజృంభించాలని సనం స్పష్టం చేశారు. స్మాట్‌ లాండ్‌ 
యార్డ్‌ పోలీసులు అవలంబిస్తున్న విధానాలను 


తెలంగాణ | 6 | ఫిబ్రవరి 2022 


పరిశీలించి డ్రగ్స్‌ నేరస్థులను గుర్తించి పట్టుకునే దిశగా తెలంగాణ పోలీసు 
అధికారుల బృందాన్ని తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. డ్రగ్‌ కంట్రోల్‌ 
చేస్తున్న దేశాల్లో అవసరమైతే పర్యటించి రావాలని పోలీస్‌ ఉన్నతాధికారులకు 
సీఎం సూచించారు. పంజాబ్‌ లాంటి రాష్టంలో డ్రగ్‌ కంట్రోల్‌ చేస్తున్న 
అధికారులను పిలిపించి వారితో శిక్షణ తీసుకోవాలన్నారు. 

ఎంత ఖర్చయినా పర్వాలేదని, తెలంగాణలో డ్రగ్‌ కంట్రోల్‌ చేసేందుకు 
ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తుందని సీఎం పునరుద్దాటించారు. 
గంజాయి తదితర డ్రగ్స్‌ వ్యాపారం, పంపిణీ, వినియోగం చేస్తున్న వ్యవస్థీకృత 
నేర వ్యవస్థల మూలాలను పట్టాలని, డ్రగ్స్‌ కంట్రోల్‌ విషయాలలో తెలంగాణ 
పోలీస్‌ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలువాలని సీఎం అన్నారు. 

అభివృద్ధితో ప్రగతి ప్రస్థానం సాగిస్తున్న తెలంగాణలో గంజాయి కొకైన్‌ 
ఎల్‌.ఎస్టి వంటి నార్మోటిక్‌ డ్రగ్స్‌ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే వున్నదని, 
మొగ్గలోనే తుంచి వేయక పోతే, డ్రగ్స్‌ వినియోగం పెచ్చుమీరితే మనకు 
అర్థం కాకుండానే మన అభివృద్ధిని పీల్చిపిప్పి చేస్తుందని సీఎం ఆవేదన 
వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... “మనం పలు హోదాల్లో 
పనిచేస్తున్నం. ఉద్యోగులుగానే కాకుండా మానవులుగా మన మీద సామాజిక 
బాధ్యత ఉన్నది. మొత్తం సమాజాన్ని చెడగొట్టే, మన సంస్కృతిని, మన 
పునాదులను పెకిలించే పరిస్థితులు తెలెత్తినపుడు కేవలం ఉద్యోగులుగా 
కాకుండా, సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తులుగా బాధ్యత నిర్వహించాల్సి 
ఉంటుంది. అట్లా పనిచేయగలిగిన చోటనే సామాజిక పురోగతి సాధ్యమైతది. 
తెలంగాణ రాష్ట్రం నేడు అన్ని రంగాల్లో రోల్‌ మోడల్‌ గా ఎదిగింది. ఈ 
ప్రగతిలో పాలుపంచుకుంటున్న అన్ని రంగాల ప్రభుత్వ ఉన్నతాధికారులను 
నేను అభినందిస్తున్నాను. ప్రధాన కార్యదర్శి, డిజిపి తదితర అన్ని శాఖల 
అధికారులను అభినందిస్తున్నాను. రాష్టం ఏర్పడిన కొత్తలో కేంద్రం అనేక 
బాధలు పెట్టింది. వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి పథాన పయనిస్తున్నాం. 
పోలీస్‌ యంత్రాగం అద్భతుంగా పనిచేస్తున్నది. క్రైమ్‌ డిటెక్షన్‌ లో సిసి 
కెమెరాలు గొప్పగా పనిచేస్తున్నాయి. నేరస్తులను వెంటనే 
పట్టుకోగలుగుతున్నాం. లెఫ్ట్‌ ౨ంగ్‌ ఎక్స్‌ ట్రీమిస్ట్‌ ల విషయంలో కూడా 
తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు. ఎస్‌ఐబి, గ్రే హౌండ్స్‌, కౌంటర్‌ 
ఇంటలిజెన్స్‌ ఏర్పాటు చేసాము. పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ దేశంలో 
ఎక్కడా లేని విధంగా నిర్మించుకున్నాం. దాన్ని మార్చిలో 
ప్రారంభించుకుంటాం. ప్రజల సంతోషం కోసం, శాంతిభద్రతలు 
పరిరక్షించుకోవడం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనుకాడబోదు. అన్ని 
రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. స్టార్టప్స్‌, ఇన్నోవేటివ్‌ రంగాల్లో, 
అడ్మిని(స్టేటివ్‌ రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా శాంతి 
భద్రతల పరిరక్షణ సమర్థవంతంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. ఒరిస్సా, 
బెంగాల్‌, రాజస్తాన్‌, గుజరాత్‌, కాయస్థ బ్రాహ్మణులు ఇట్లా అన్ని వర్గాలకు 
హైదరాబాద్‌ లో నివసిస్తున్నారు. పేకాట, గుడుంబా తదితర వ్యవస్థీకృత 
నేరాలు తగ్గాయి. ఇదంతా మిరు ఇసి కృషి. డిజిపి ఆధ్వర్యంలో రాష్ట్రంలో 
గొప్పగా శాంతిభద్రతలున్నాయి. పోలీస్‌ శాఖ అమలుపరుస్తున్న లా అండ్‌ 
ఆర్డర్‌ తో మంచి ఫలితాలొస్తున్నాయి. త్రాగునీరు, 24 గంటల విద్యుత్‌, 
పంటలు, ధాన్యం దిగుబడిలో మొదటి స్థానంలో ఉన్నాం. ఇటువంటి ప్రగతి 
కొనసాగుతున్న సందర్భంలో.. తెలంగాణను మరింత గొప్పగా 
నిలుపుకోవాల్సిన బాద్యత మనందరి మీదా వున్నది.” అని సిఎం తెలిపారు. 

తల్లిదండ్రులు దృష్టిసారించాలి 


(డ్రగ్స్‌ వినియోగం వైపు యువత ఆకర్షితులైతున్నట్టు 
అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని, ధనవంతులు, 
పేదలు అనే బేధం లేకుండా అన్ని తరగతుల కుటుంబ 
సభ్యులు తల్లితండ్రులు అప్రమత్తంగా ఉండాలని తమ 
పిల్లల అలవాట్లపై దృష్టి సారించాలని సీఎం కోరారు. 
డ్రగ్స్‌ వాడకం అత్యంత ప్రమాదకరమని, దానిన 
కూకటివేళ్లతో నాశనం చేయకుంటే మనం సంపాదించే 
ఆస్తులకు, సంపాదనకు అభివృద్ధికి అర్థం 
లేకుండాపోతుందని సీఎం స్పష్టం చేశారు. 

“ఎంత ధనం ఆస్తులు సంపాదిస్తే ఏం లాభం మన 
పిల్లలు మన కండ్ల ముందే డ్రగ్స్‌ కు బానిసలై వాళ్ళ 
భవిష్యత్‌ మన కండ్ల ముందే నాశనమై పోతుంటే ఎంత 
వేదన...” అంటూ సీఎం, యువత తల్లి దండ్రులను 
హెచ్చరించారు. 

డ్రగ్స్‌ కంట్రోల్‌ లో సభ్యసమాజం సహకారం 
తీసుకోవాలని పోలీసు అధికారులకు సీఎం 
సూచించారు. అందుకు గ్రామ సర్పంచులు, టీచర్లు, 
లెక్చరర్స్‌, విద్యార్థులతో సమావేశాలు, సజావుగా 
అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం 
సూచించారు. ఈ దిశగా స్థానిక ప్రజా ప్రతినిధులు, 
ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్యపరచాలని సం 
అన్నారు. గ్రామంలో ఏ రైతు గంజాయి సాగు 
చేస్తున్నట్టు రుజువైనా ఆ సమాచారం అందించక పోతే 
ఆ గ్రామానికి రైతు బంధు తదితర సబ్సిడీలు రద్దు 
చేస్తామని, ఇటువంటి చట్ట వ్యతిరేక చర్యల పట్ల 
గ్రామస్థులంతా అప్రమత్తమై ప్రభుత్వానికి ముందస్తు 
సమాచారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని 
ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిని సీఎం ఆదేశించారు. ఇది 
అధికారుల ఆదేశాలతోనో, ఉద్యోగమనో కాకుండా 
బాధ్యతతో మనసు మీదికి తీసుకుని డ్రగ్స్‌ కంట్రోల్‌ 
విషయంలో కృషి చేయాలని సీఎం స్పష్టం చేశారు. 
అనుభవం ఉన్న ప్రతి అధికారిని (డ్రగ్‌ కంట్రోల్‌ 
అంశంలో వినియోగించుకోవాలన్నారు. వ్యవస్థీకృత 
నేరాలను కంట్రోల్‌ చేస్తున్న విధంగా పి.డి.యాక్ట్‌ లు 
కూడా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. 
“మీరు ఏమి చేస్తారో ఏమో.. ప్రభుత్వం మీకు పూర్తి 
సహకారం అందిస్తుంది... మీరు రాష్టంలో డ్రగ్స్‌ 
వాడకంలో వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో 
నిర్మూలించడానికి చేపట్టాల్సిన అన్నిరకాల చర్యలు 
చేపట్టాల” ని సీఎం డీజీపీ ని ఆదేశించారు. 

(డ్రగ్స్‌ వాడకం తెలంగాణలో ఇంకా ప్రమాద 
స్థాయికి _చేరుకోలేదనీ, రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే 
వ్యాపిస్తున్న నార్మోటిక్‌ (డ్రగ్స్‌ వాడకాన్ని మొగ్గలోనే 
తుడిచేయాలని సీఎం అన్నారు. నేరస్తులను పట్టుకొని 
విచారించే క్రమంలో కీలకమైన “ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌ ను 
మరిన్నిటిని అత్యంత అధునాతన సాంకేతికతో ఏర్పాటు 


తెలంగాణ | 7 | ఫిబ్రవరి 2022 


చేయాలన్నారు. న్యాయస్థానాల ముందు డ్రగ్స్‌ నేరస్తులను ప్రవేశపెట్టినప్పుడు 
కేసులు వీగిపోకుండా, సీరాలను రుజువు చేసేందుకు కావాల్సిన అన్నిరకాల 
ప్రాసిక్యూషన్‌ విషయంలో పకదృందీ చర్యలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్‌ 
కేసుల్లో బెయిల్‌ త్వరగా వచ్చే పరిస్థితులున్నందున వ్యసనపరులు, 
వ్యాపారులు తిరిగి మళ్లీ మళ్లీ కొనసాగిస్తున్నారని, వీటిపై తగిన దృష్టిని 
సారించాలని, అందుకు సంబంధించిన న్యాయ సలహాలు తీసుకోవాలని 
సమావేశంలో పాల్గొన్న అధికారులకు సీఎం సూచించారు. కోర్టుల్లో పోలీస్‌ 
అధికారులు నేరాలను నిరూపించేందుకు చేపట్టవలసిన చర్యలు, 
సమకూర్చవలసిన వసతులను ఏర్పాటు చేయాలని, ఇందుకు తగు చర్యలు 
చేపట్టాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ను సీఎం ఆదేశించారు. సినిమా, సోషల్‌ 
మీడియా, తదితర సాంస్కృతిక వేదికలు ఆన్టైన్‌ వేదికల మూలాన కూడా 
డ్రగ్స్‌ వాడకం పెరిగిపోతున్నదని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు 
వివరించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “డ్రగ్స్‌ ను నియంత్రించే దిశగా 
ప్రజల్లో చైతన్యం = ప్రజా సంబంధాల వ్యవస్థలను 
మెరుగపరచాలి, మీడియా, సినిమా మాధ్యమాలను విసృతంగా 
వినియోగించుకోవాలి. డ్రగ్స్‌ నియంత్రించే దిశగా నిర్మించే సినిమాలు, 
వ అద్వర్దెజ్ళెంట్లకు సబ్సిడీలు అందించి ప్రోత్సహించాల” ని 
అధికారులను సీఎం ఆదేశించారు. 

నైజీరియా వంటి దేశాల నుంచి వచ్చి నేరాలకు we వ్యవస్థీకృత 
నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించాలని దిజిపి ని సం అ. 
వారినీ రం కందు అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఆయా 
దేశాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న విదేశీయులను గుర్తించి 
వెంటనే వారి వారి దేశాలకు పంపించాలన్నారు. అందుకు సంబంధించి 
తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 

హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 
గంజాయి తదితర నార్మాటిక్‌ డ్రగ్స్‌ వినియోగం, వాటి మూలాలను గుర్తించి 
కఠినంగా నియంత్రించాలని సంబంధిత పోలీస్‌ కమిషనర్లకు సీఎం స్పష్టం 
చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి, సరిహద్దుల్లోంచి అక్రమంగా రవాణా 
అవుతున్న గంజాయి తదితర మాదక ద్రవ్యాల నెట్‌ వర్క్‌ ను గుర్తించి 
కఠినంగా నిర్మూలించాలన్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణా నెట్‌ వర్క్‌ ను దాని 
సాంద్రతను లోతుగా అధ్యయనం చేసి నియంత్రణ కార్యాచరణ 
అమలుచేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. డ్రగ్స్‌ 
నియంత్రించే విషయంలో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్‌ మెంట్‌ 
అధికారుల నడుమ సమన్వయం సాధించాలన్నారు. అన్ని రకాల డ్రగ్‌ 
కంట్రోల్‌ విభాగాలను బలోపేతం చేయాలన్నారు. మూసివేసిన పరిశ్రమలు 
తదితర ఫ్యాక్టరీలు డ్రగ్స్‌ తయారీ పంపిణీ కేంద్రాలకు నెలవులుగా 
మారుతున్నాయని అధికారులు చేసిన సూచన పట్ల సీఎం ఘాటుగా 
స్పందించారు. తక్షణమే అటువంటి "క్లోజ్డ్‌ ఇండస్ట్రీలను గుర్తించి 


రూపుమాపాలని సీఎం స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో హుక్కా సెంటర్లనే మాటే వినపడకూడదని 
సీఎం అన్నారు. రాష్ట పోలీసులు కానీ, ఎక్సైజ్‌ శాఖ 
ఎన్ఫోర్స్‌ అధికారులు సిబ్బంది కాని, డ్రగ్స్‌ 
వ్యవహారంలో తలదూర్చినట్లు తేలితే ప్రభుత్వం 
కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 
రాష్ట్రంలో నడుస్తున్న పబ్బులు, బార్లు సంబంధిత 
కేంద్రాల్లో డ్రగ్స్‌ వినియోగంపై దృష్టి సారించాలని, 
అలాంటి వాటిని గుర్తించి వెంటనే లైసెన్స్‌ లు రద్దు 
చేయాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌, 
సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో 
ఉన్న పబ్స్‌ ను గుర్తించాలని, పబ్స్‌ యజమానులందరినీ 
పిలిపించి సమావేశం ఏర్పాటు చేసి వారికి ఖశ్చితమైన 
ఆదేశాలివ్వాలని డిజిపిని సీఎం ఆదేశించారు. తాను 
తరచుగా ఎక్సైజ్‌ శాఖపై సమీక్ష నిర్వహిస్తానని, 
ఎటువంటి అలసత్వం లేకుండా అప్రమత్తతతో 
పనిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే 
అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం 
హెచ్చరించారు. 

బార్లల్లో, పబ్స్‌ ల్లో డ్రగ్స్‌ వాడకం జరుగుతున్నట్లు 
తెలిస్తే సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు సిబ్బంది మీద 
కఠిన చర్యలు తప్పవని సవల స్పష్టం చేశారు. లంచాలు 
తీసుకొని పనిచేసే ఎక్సైజ్‌ శాఖ సిబ్బందిపై 
కఠినచర్యలుంటాయని సీఎం హెచ్చరించారు. ఎక్సైజ్‌ 
శాఖ నుంచి. డ్రగ్స్‌ కేసుల వివరాలను 
తెప్పించుకోవాలని, ఫారెస్టుల్లో సాగవుతున్న గంజాయి 
వివరాలను గుర్తించాలన్నారు. నార్మోటిక్‌ కేసుల 
విచారణలో ప్రభుత్వ అడ్వకేట్లు కొందరు తమ 
అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే విషయం 
ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, (డ్రగ్స్‌ కేసులు వాదించే 
పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ల నియామకంలో నిబద్ధత కలిగిన 
వ్యక్తులను నియమించాలని నాం స్పష్టం వ. 
ఎఫ్‌.ఎస్‌.ఎల్‌, ప్రాసిక్యూషన్‌ విభాగాలను బలోపే 
చేయాలన్నారు. పబ్బులు, బార్లల్లో పోలీసులు వ 
ఆపరేషన్‌ చేపట్టాలని, డ్రగ్స్‌ ప్రోత్సహిస్తున్న పబ్బుల పట్ల 
కఠినంగా వ్యవహరించాలన్నారు. గుడుంబా తయారీలో 
ఇల్లీసిట్‌ లిక్కర్‌ నిర్మూలన చేపట్టాలని, గుడుంబా రహిత 
ప్రాంతాలుగా చేయాలని సీఎం అన్నారు. 


తెలంగాణ | 8 | ఫిబ్రవరి 2022 


ఫెడరల్‌ స్పూర్తిని కొనసాగిద్దాం 


రాష్ట (ప్రజలకు 
ముఖ్యమంత్రి కై 
చంద్రశేఖర రావు 73వ 
భారత గణతంత్ర 
దినోత్సవం సందర్భంగా 
శుభాకాంక్షలు తెలిపారు. 
ప్రజలే స్వయం పాలకులై 
తమ ప్రభుత్వాలను 
నిర్దేశించుకునే సర్వసత్తాక 
సార్వభౌమాధికారం” భారత 
దేశ ప్రధాన లక్షణమని 
సం అన్నారు. భిన్న 
సంస్కృతులు, విభిన్న 
సాంప్రదాయాలు, 
విలక్షణమైన సామాజిక 
భిన్నత్వంతో కూడిన 
ఏకత్వాన్ని ప్రదర్శించడమే.. 
(ప్రపంచంలోనే అతి పెద్ద 
ప్రజాస్వామిక దేశమైన 
భారత దేశం యెక్క 
గొప్పతనమని సీఎం 
అన్నారు. 

భిన్నత్వంలో ఏకత్వం.. భారత పౌరుల విశ్వమానవ తత్వానికి, 
సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, ప్రాపంచిక దృక్పథానికి ప్రతీకగా 
నిలుస్తున్నదన్నారు. పలు రకాల వేష భాషలు, ప్రాంతాలు, నైసర్గిక 
స్వరూపాలతో కూడిన భారత దేశం రాష్ట్రాల సమాఖ్యగా ఏకత్వాన్ని 
దృఢంగా కొనసాగించడం గర్వకారణమన్నారు. ఇది దేశ ప్రజల 
రాజనీతి దార్భనికతకు నిదర్శనంగా నిలిచిందని సీఎం అన్నారు. 

పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా దేశ ప్రజాస్వామిక పునాదులను 
మరింతగా పటిష్టపరిచేందుకు రాజ్యాంగంలో రాష్ట్రాలను 
పొందుపరిచారని సీఎం అన్నారు. మన దేశ ముఖచిత్రానికి రాష్ట్రాలు 
ప్రతిబింబాలుగా నిలిచాయని సీఎం అన్నారు. “యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌” 
గా ప్రపంచ రాజకీయ చిత్రపటంలో వెలుగొందుతున్న రాష్ట్రాల 
హక్కులు మరింతగా సంరక్షించబడడంతోనే భారత (ప్రజాస్వామ్య ఖ్యాతి 
దశ దిశలా ఫరిడవిల్లుతుందని సీఎం అన్నారు. 

భారత దేశంలో నూతనంగా అవతరించిన తెలంగాణ రాష్టం, 
రాజ్యాంగం అందించిన ఫెడరల్‌ స్ఫూర్తిని ప్రారంభం నుంచీ 
ప్రదర్శిస్తున్నదన్నారు. రాజకీయాలను, పరిపాలనను మిళితం 
చేయకుండా తెలంగాణ రాష్ట్రం నెరపుతున్న రాజ్యాంగబద్దమైన 
రాజనీతి నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. రాజ్యాంగ 
నిర్మాతలు అందించిన ఫెడరల్‌ స్ఫూర్తిని మరింత దృఢంగా 
కొనసాగించడానికి కంకణబద్దులమై ఉందామని, అందుకు అచంచల 
విశ్వాసంతో ప్రతినబూనుదామని సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. అ 


216 అడుగుల 
ఆతి 

శీరామానుజాచార్య విగ్రహం 

రంగారెడ్డి జిల్లా, శంషాబాద్‌ మండలం, ముచ్చింతల్‌ 
శివారు శీరామనగరంలో 2022 ఫిబ్రవరి ౩ నుంచి 14 
వరకు జరుగనున్న శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో 
భాగంగా 5వ తేదీన భారత (ప్రధాని నరేంద్ర మోడి 
శీరామానుజుల 216 అడుగుల మహా పంచలోహ భారీ 
విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 13న రాష్ట్రపతి కోవింద్‌ మహా 
విగ్రహం కింద గర్భగుడిలోని [్రీరామానుజాచార్యుల 
బంగారపు నిత్యపూజా మూర్తి మహా విగ్రహాన్ని (రెండో 
విగ్రహాన్ని) తొలి పూజతో ఆవిష్కరణ చేస్తారు. 

శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి సంకల్ప బలంతో 
శ్రీరామనగర్‌ (ముచ్చింతల్‌) దివ్యక్షేత్ర పనులు 2016 నుంచి 
45 ఎకరాల్లో రూ.1000 కోట్లతో శరవేగంగా జరిగాయి. 
పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర ప్రాచీనవాస్తు, 
శిల్చనిర్మాణ శైలులను మేళవించి వివిధ నిర్మాణాలు ఆధ్యాత్మిక 
కళతో జరిగాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన 2700 మంది 
శిల్పులు తమ అపూర్వ కళా నైపుణ్యంతో వైభవోపేతంగా 
నిర్మించారు. ముఖ్యంగా శ్రీరామానుజాచార్య 216 అడుగుల 
మహా పంచలోహ విగ్రహాన్ని వాతావరణ మార్పుల్ని తట్టుకొని 
వెయ్యేళ్ళ పాటు చెక్కు చెదరకుండా ఉందేలా చైనాలో తయారు 
చేయించారు. దీని బరువు 1800 కిలోలు. 9 నెలల పాటు 
1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. ఆ భాగాలను 
మన దేశానికి తీసుకొచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 
మంది నిపుణులు వచ్చి విగ్రహాన్ని అమర్చారు. 


(ప్రపంచంలో రెండోది 


ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత 
ఎత్తైన విగ్రహాలలో శ్రీరామానుజాచార్య విగ్రహం రెందోది. 
ఈ క్రమంలో మొత్తం విగ్రహ స్వరూపం ఇలా ఉంది.... 
దిగువన భద్రవేదిక 54 అడుగులు, పద్మపీఠం 27 అడుగులు, 
శ్రీరామానుజుల విగ్రహం 108 అడుగులు, స్వామి చేతిలోని 
త్రిదండం 27 అడుగుల ఎత్తుతో కూడుకొని ఉంది. కాగా 
సమతామూర్తి మహావిగ్రహం చుట్టూ (్రీవైష్ణవంలో దివ్య 
దేశాలుగా భావించే 108 పుణ్యక్షేత్రాలు, గర్భాలయాల 

ఆకృతిలో 108 ఆలయాలను నిర్మించారు. 
= తాళ్ళపల్లి యాదగిరిగౌద్‌ 


తెలంగాణ | 9 | ఫిబ్రవరి 2022 


అమా అ pr ifr tt, er) జ్‌ 


రాక? విద్యారంగాన్ని మరింత మెరుగు 
పరచేందుకు అనేక కీలక నిర్ణయాలను 


రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్నది. ఎంతో ప్రాధాన్యతగల 
ఈ రంగంపై సుదీర్హంగా చర్చించింది. రాష్ట్రంలోని 
ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి ఇంగ్లీషు 
మీడియం ప్రవేశపెట్టాలని, పాఠశాలల్లో మెరుగైన 
మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 'మన ఊరు - 
మన బడి” అనే వినూత్న కార్యక్రమం చేపట్టాలని మంత్రి 
వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కై. చంద్రశేఖర రావు 
ఆధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో పలు 
నిర్ణయాలు తీసుకున్నారు. 

రాష్ట్రంలోని విద్య పై కేబినెట్‌ సుదీర్ణంగా చర్చించింది. ఇప్పటికే తెలంగాణ 
గురుకులాలు అద్భుతమైన ఫలితాలను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచిన 
నేపథ్యంలో, గ్రామస్థాయిల్లోంచి విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నారని 
కేబినెట్‌ అభిప్రాయపడింది. అదే సందర్భంలో రాష్ట్రంలో వ్యవసాయం తదితర 
అనుబంధ రంగాలు బలోపేతం కావడం, తద్వారా గ్రామీణ ఆర్థిక పరిస్థితులు 
మెరుగుపడడం, పల్లెల్లో తల్లిదండ్రుల్లో తమ పిల్లల విద్య, భవిష్యత్తు పట్ల 
ఆలోచన పెరిగిందని కేబినెట్‌ గుర్తించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఆంగ్ల 
మాధ్యమంలో విద్యాబోధనకు డిమాండు పెరుగుతుండటంతో, ప్రభుత్వ 
పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అనివార్యత పెరిగిందని కేబినెట్‌ భావించింది. 

వారి గ్రామాల్లో గనుక ప్రభుత్వమే ఇంగ్లీష్‌ మీడియంలో విద్యాబోధన 
చేపట్టినట్టయితే స్థానిక పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్చించేందుకు 
గ్రామాల్లోని తల్లిదండ్రులు సంసిద్ధంగా ఉన్నారని రాష్ట్ర మంత్రివర్గం కేబినెట్‌ 
భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామాలల్లో ఇంగ్లీషు మీడియంలో 


ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం 


విద్యాబోధన చేపట్టాలని, అందుకోసం 
కావలసిన అన్ని రకాల మౌలిక వసతులను 
కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 
విద్యార్థులను ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్‌ 
మీడియంలో బోధన కోసం టీచర్లకు 
తర్చీదునివ్వడం, విద్యార్థులకు ఆకర్షణీ 
యంగా విద్యాలయాల పరిసరాలను 
తీర్చిదిద్దడం, వారిలో ఉత్సాహం కలిగించే 
విధంగా క్రీడా మైదానాలు తదితర 
వసతులను ఏర్పాటు చేయడం, పరిసరాలను పరి 
శుభ్రంగా ఉంచడం, _ వారికి మధ్యాహ్న భోజన 
వసతులను మరింతగా మెరుగుపరచడం వరకు 
కార్యాచరణ చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. 
నాణ్యమైన ఆంగ్ల విద్యను అందించడం ద్వారా ప్రయి 
వేట్‌ కార్పోరేట్‌ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను 
తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపట్టాలని ఆ దిశగా ప్రణాళికలు 
సిద్ధం చేయాలని కేబినెట్‌ నిర్ణయించి. ఈ మేరకు విద్యా 
శాఖను ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రణాళికలను 
రూపొందించాలని విద్యాశాఖను కేబినెట్‌ నిర్దేశించింది. 
రాష్టంలో ప్రయివేటు పాఠశాలలు, ప్రయివేట్‌ 
జూనియర్‌ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల వసూళ్ళ పై 
సర్వత్రా వ్యతిరేకత వినవస్తున్నదనే విషయాన్ని కేబినెట్‌ 
చర్చించింది. ఫీజులను నియంత్రించడం ద్వారా పేదలకు, 
సామాన్య మధ్యతరగతికి విద్యను మరింతగా చేరువ 


తెలంగాణ | 10 | ఫిబ్రవరి 2022 


\ 


| 


, EE ips Wow] 


చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా... ప్రయివేటు స్కూళ్ళు, 
జూనియర్‌, డిగ్రీ కాలేజీల్లో ఫీజులను నియంత్రించేందుకు నూతన చట్టాన్ని 
తేవాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం పూర్తి స్థాయి అధ్యయనం శౌరి 
విధి విధానాలను రూపకల్పన చేసేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని నియమించింది. 


మహిళా యూనివర్సిటీ ఏర్పాటు 


తెలంగాణ రాష్ట్రంలో “మహిళా యూనివర్సిటీ ఏర్పాటు” కోసం విద్యాశాఖ 
మంత్రి చేసిన ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తదుపరి కేబినెట్‌ 
సమావేశానికి పూర్తిసాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ 
ప్రధానకార్యదర్శిని కేబినెట్‌ ఆదేశించింది. 

ప్రైవేట్‌ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ 
కోసం కొత్త చట్టం రూపొందించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ 
పాఠశాలల్లో ఇంగ్రీష్‌ మీడియంలో విద్యా బోధనకై ప్రణాళికలు రూపొందిం 
చాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై పూర్తి అధ్యయనం కస 
సంబంధిత విధివిధానాలను రూపొందించేందుకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఈ 
సమావేశంలో ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 
అధ్యక్షతన మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, తలసాని శీనివాస యాదవ్‌, నిరంజన్‌ 
రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, హరీశ్‌రావు, ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ 
అజయ్‌ కుమార్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కేటీఆర్‌ ఈ సబ్‌ కమిటీలో 
సభ్యులుగా ఉంటారు. రానున్న శాసన సభా సమావేశాల్లో ఫ్‌జుల నియంత్రణకు 
సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకు రావాలని కేబినెట్‌ నిర్ణయించింది. 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కేబినెట్‌ 
నిర్ణయించింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, 
మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్లతో “మన ఊరు - 
మన బడి” ప్రణాళిక కోసం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


మన ఊరు - మన బడి ప్రణాళిక: 
ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల 


హయ 


కల్పన కోసం విద్యాశాఖలో “మన ఊరు - మన బడి” 
అనే వినూత్న కార్యక్రమానికి కేబినేట్‌ ఆమోదం తెలిపింది. 
రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల 
పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 19,84,167 మంది 
విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, 
కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా 
విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యాస సామర్ధ్యాన్ని 
మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల ఏర్పాటు కోసం 
“మన ఊరు - మన బడి” ప్రణాళికను అమలు చేయాలని 
ప్రభుత్వం సంకల్పించింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విధంగా 
రెండేండ్ల వ్యవధిలో రూ.4 వేల కోట్లతో అన్ని ప్రభుత్వ 
పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో 
నాణ్యమైన విద్యను అందించే దిశగా రాష్ట్రంలోని 
పాఠశాలల సమగ్రాభివృద్ధి పం కార్యక్రమాలు తపడు 
తారు. ఇందులో భాగంగా సాంకేతికత విజ్ఞాన ఆధారిత 
విద్యను అందించడం కోసం డిజిటల్‌ క్లాస్‌ రూంల 
ఏర్పాటు, వాటితో పాటు అదనపు తరగతి గదులు 
ఏర్పాటు, మరమ్మతులు, అవసరమైన మేరకు ఫర్నిచర్‌, 
మరుగుదొడ్లు, ఇతర వసతుల కల్పన ఈ ప్రణాళిక 
ఉద్దేశ్యం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం... ఈ 
కార్యక్రమ అమలు, విధివిధానాల రూపకల్పన కోసం 
మంత్రుల బృందం ఇప్పటికే మార్చి 2021, ఎప్రిల్‌, జూన్‌ 
2021లలో మంత్రులు పి. సవితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌, 
హరీశ్‌ రావు, ఎ(ర్రబెల్లి దయాకర్‌ రావులతో కూడిన 
మంత్రుల బృందం సమావేశమైంది. 

“మన ఊరు - మన బడి” అమలు కోసం మంత్రుల 
బృందం పలు అంశాలను పొందుపరిచి విధివిధానాలను 
రూపొందించింది. 


ఇందులోని ముఖ్యాంశాలు: 


1. “మన ఊరు - మన బడి” కార్యక్రమాన్ని ప్రభుత్వ 
ఫ్లాగ్‌ షిప్‌ ప్రోగ్రాం గా చేపట్టి మూడు దశల్లో 
మూడు సంవత్సరాల వ్యవధిలో విద్యాశాఖ 
పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక 
వసతులను మెరుగుపరచడం. 

2. 2021 - 22 విద్యా సంవత్సరం మొదటి దశలో, 
మండల కేంద్రాన్ని యూనిట్‌ గా తీసుకొని అన్ని 
రకాల (ప్రాథమిక పాఠశాల, మాధ్యమిక పాఠశాల, 
ఉన్నత పాఠశాలల్లో) అత్యధికంగా ఎన్‌ రొల్మెంట్‌ 
అయిన 9,123 (35శాతం స్కూళ్లలో 65శాతం 
విద్యార్థులను) ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలకు 
చెందిన పాఠశాలల్లో ముందుగా కార్యక్రమం 
అమలు చేయాలి. 

8. “మన ఊరు - మన బడి” కార్యక్రమం క్రింద 12 
రకాల విభాగాలను పటిష్టపరిచేందుకు 


తెలంగాణ | 11 | ఫిబ్రవరి 2022 


4. 


(ప్రతిపాదించడం జరిగింది. 


) నీటి సౌకర్యంతో కూడిన టాయిలెట్లు 
li) విద్యుదీకరణ 
1) (త్రాగు నీటి సరఫరా 
iv) విద్యార్థులు మరియు సిబ్బందికి సరిపడు ఫర్నిచర్‌ 
V) పాఠశాల మొత్తం పెయింటింగ్‌ వేయడం 
vi) పెద్ద మరియు చిన్న మరమ్మత్తులు 
Vi) గ్రీన్‌ చాక్‌ బోర్డులు 
vii) (ప్రహరీ గోడలు 
౫) కిచెన్‌ షెడ్లు 
౫ శిథిలమైన గదుల స్థానంలో కొత్త క్లాస్‌ రూంలు 
౫) ఉన్నత పాఠశాలల్లో డైనింగ్‌ హాల్స్‌ 
XID) డిజిటల్‌ విద్య అమలు 
“మన ఊరు - మన బడి” కార్యక్రమంలో పేర్కొన్న 12 విభాగాల 
అనుబంధ అంచనాల ఆధారంగా మొత్తం బడ్జెట్‌ రూ.7,289. 54 కోట్లు 


అవసరమవుతాయి. ఇందులో భాగంగా మొదటి దశలో 9,123 
పాఠశాలలకు (35శాతం) అంచనా బడ్జెట్‌ రూ. 3,497. 62 కోట్లుగా ఉంది. 
ఎంపిక చేయబడిన (ప్రతి పాఠశాలలో చేపట్టే కార్యక్రమ అమలు కోసం 
అన్ని పనులకు పరిపాలనా అనుమతిని జిల్లా కలెక్టర్లు ఇస్తారు. “ఒక 
మండలంలో కార్యక్రమాన్ని అమలుచేసే ఏజెన్సీ ఒకటే ఉండే విధంగా 
అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి తమ జిల్లాలో అమలు చేసే ఏజెన్సీని 
ఎంచుకోవచ్చు. అలాగే అమలు చేసే ఏజెన్సీ విభాగాల వారీగా సాంకేతిక 
అనుమతిని ఇస్తుంది. 

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పటిష్టత : “మన ఊరు - మన 
బడి” కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా మరియు 
అన్ని పనులను వేగంగా అమలు చేయడం కోసం 'పాఠశాల నిర్వహణ 
కమిటీ” (ఎస్‌.ఎమ్‌.సి. )లకు బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. 
“మన ఊరు - మన బడి” కార్యక్రమానికి నిధుల సమీకరణ కోసం ఆర్థిక 
శాఖ నోడల్‌ ఏజెన్సీగా పనిచేస్తుంది. ఇందుకు సంబంధించిన సాంకేతిక 


అంశాలను రాష్ట్ర ఐటి డిపార్ట్‌ మెంట్‌ పర్యవేక్షిస్తుంది. 

8. “పాఠశాల నిర్వహణ కమిటీ లకు దశల వారీగా 
పారదర్శక పద్ధతిలో నిధులను విడుదల చేస్తారు. 

9. సామాజిక తనిఖీ : గ్రామీణాభివృద్ధి శాఖ కింద 
పనిచేస్తున్న “సోషల్‌ ఆడిట్‌ అకౌంటిబిలిటీ అండ్‌ 
ట్రాన్సపరెన్సీ” ఏన) అన సంస్థ చేత 
సామాజిక తనిఖీ నిర్వహిస్తారు. 

10. పూర్వ విద్యార్థుల స సంఘం ఏర్పాటు : ప్రతి స్కూల్‌ 
లో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు 
చేసి.. ఇందులోని ఇద్దరు క్రియాశీలక సభ్యులను, 
సర్పంచ్‌, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు 
మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కూడిన 
ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. దాతలు, సిఎస్‌ఆర్‌ 
నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి 
కార్యక్రమాలు చేపట్టాలి. 

11. ఆర్థికాంశాలు మరియు కార్యక్రమాల నిర్వహణకు 
సంబంధించి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన 
అంశాలవారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను 
తయారుచేసుకోవాలి. 


రాష్ట్రంలో ఫారెస్ట్‌ యూనివర్సిటీ. అ 


సిద్ధిపేట జిల్లా ములుగులోని “ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్‌ 
ఇనిస్టిట్యూట్‌" (ఎఫ్‌.సి.ఆర్‌.ఐ)లో వి. ఎస్సీ ఫారెస్ట్రీ (హానర్‌) 
నాలుగేండ్ల డిగ్రీ కోర్సు ద్వారా అత్యున్నత ప్రమాణాలతో 
కూడిన క్వాలిఫైడ్‌ ఫారెస్ట్రీ గ్రాడ్యుయేట్స్‌ ను తెలంగాణ 
ప్రభుత్వం అందిస్తున్నది. ఎఫ్‌.సి. ఆర్‌. ఐ. లో విద్యనభ్యసించిన 
అర్హులైన విద్యార్థులకు ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ ఉద్యోగాల భర్తీలో 


డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌ కోటా కింద పలు విభాగాల్లో రిజర్వేషన్లు 


కల్పించాలని కేబినేట్‌ నం ఇందులో భాగంగా 
“అసిస్టెంట్‌ కన్టర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (ఎ.సి. ఎఫ్‌.) గం. 
ఉద్యోగాల్లో 25 శాతం రిజర్వేషన్లు, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ 
(ఎఫ్‌.ఆర్‌.ఒ.) విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50శాతం 
రిజర్వేషన్లు, “ఫారెస్టర్స్‌” విభాగానికి చెందిన ఉద్యోగాల్లో 50 
శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేబినేట్‌ నిర్ణయించింది. 
ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్‌ సర్వీస్‌ రూల్స్‌ 
(1997) మరియు తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ 
రూల్స్‌ (2000) లలో సవరణలు చేపట్టాలని కేబినేట్‌ 
నిర్ణయించింది. తెలంగాణలో “ఫారెస్ట్‌ యూనివర్సిటీ” 
ఏర్పాటుకు కేబినెట్‌ అంగీకరించింది. అటవీశాఖ అధికా 
రులు ఈ దిశగా ప్రాథమిక సమాచారంతో కూడిన 
నివేదికను కేబినెట్‌ కు అందించగా, వచ్చే కేబినెట్‌ 
సమావేశం నాటికి పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసుకొని 
రావాలని అటవీశాఖ అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. 


ఇరిగేషన్‌ శాఖపై... 
ఇరిగేషన్‌ శాఖపై కేబినేట్‌ సుదీర్షంగా చర్చించింది. 


తెలంగాణ | 12 | ఫిబ్రవరి 2022 


పలు అంశాలను ఆమోదించింది. 


© సిద్ధిపేట జిల్లాలో మల్లన్నసాగర్‌ జలాశయం నుండి తపాస్‌ పల్లి 
జలాశయానికి లింక్‌ కాలువ తవ్వకానికి రూ.388.20 కోట్లకు మంత్రివర్గం 
ఆమోదం తెలిపింది. తపాస్‌ పల్లి జలాశయం కింద సిద్ధిపేట జిల్లాలో 
129,630 ఎకరాలకు సాగునీరు అందనున్నది. 

వనపర్తి జిల్లాలో గోపాల్‌ పేట మండలం, బుద్దారం గ్రామంలో ఉన్న 
పెద్దచెరువు పునరుద్ధరణ పనులకు రూ.44.71 కోట్లకు మంత్రివర్గం 
ఆమోదం తెలిపింది. 

మహాత్మాగాంధి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించ తలపెట్టిన 
ఘన్‌ పూర్‌ బ్రాంచి కాలువ పనులకు 144.48 కోట్లకు మంత్రివర్గం 
ఆమోదం తెలిపింది. ఈ కాలువ ద్వారా ఘన్‌ పూర్‌ మరియు అడ్డాకుల 
మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. 

ఆదిలాబాద్‌ జిల్లాలో పెన్‌ గంగా నదిపై నిర్మాణం అవుతున్న చనాకా - 
కోరాటా బ్యారేజికి సంబంధించి రూ. 795. 94 కోట్లకు అంచనా వ్యయాన్ని 
సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రాజెక్టులో ఇప్పటికే 
బ్యారేజి నిర్మాణం పూర్తి అయ్యింది, పంప్‌ హౌజ్‌ నిర్మాణం కొనసాగుతుంది. 
ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్‌ జిల్లాలో భీమ్‌ పూర్‌, జైనథ్‌, భేలా, 
ఆదిలాబాద్‌ మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. 
మెదక్‌ జిల్లాలో నిజాం కాలంలో నిర్మించిన ఘన్‌ పూర్‌ ఆనకట్ట కాలువల 
వ్యవస్థను గతంలో ఆధునీకరించడం జరిగింది. అందులో మిగిలిపోయిన 
మరికొన్ని పనులను చేపట్టడానికి రూ.50.32 కోట్లతో పరిపాలనా 
అనుమతిని మంత్రివర్గం ఆమోదించింది. ఈ ప్రాజెక్టు కింద మెదక్‌ జిల్లాలో 
సుమారు 25 వేల ఎకరాలకు సాగు నీరు అందనున్నది. 

వనపర్తి, గద్వాల జిల్లాల్లో 11 చెక్‌ డ్యాంల నిర్మాణానికి రూ. 27.36 కోట్లతో 
పరిపాలనా అనుమతిని మంత్రివర్గం ఆమోధించింది. 

వనపర్తి జిల్లాలో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్న గోపాల 
సముద్రం చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ పనుల కోసం రూ.10.01 
కోట్లు మంజూరు చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

గద్వాల జిల్లాలో ప్రతిపాదించిన నల సోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకానికి 
సవరించిన అంచనా వ్యయం రూ. 669 కోట్లకు అనుమతి, ప్రాజెక్టు పనులకు 
టెండర్లు పిలవడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండలం, వెల్లటూరు గ్రామం వద్ద 
ముక్త్యాల (బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి, 
పాల్మేడ్‌ మండలం గుండెబోయిన గూడెం గ్రామం వద్ద జాన్‌ పహాడ్‌ బ్రాంచ్‌ 
కెనాల్‌ నుండి నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకాలకు రూ. 16.23 కోట్లకు 
మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 

సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధుల 
సేకరణకై కంపెనీస్‌ యాక్ట్‌ (COMPANIES ACT), 2013 ప్రకారం 
మంజీరా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటును మంత్రివర్గం 
ఆమోదించింది. ఈ కార్పొరేషన్‌ కు ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ 
లేదా ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ఛైర్మన్‌ గా వ్యవహరిస్తారు. ఈఎన్‌సీ (జనరల్‌), 
ఈఎన్‌సీ (గజ్వెల్‌), ఆర్థిక శాఖ జాయింట్‌ సెక్రెటరీ, ఇరిగేషన్‌ శాఖ 
జాయింట్‌ సెక్రెటరీ, సంగారెడ్డి చీఫ్‌ ఇంజనీర్‌ డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. 
దేవాదుల పథకంలో భాగంగా ఎత్తయిన ప్రాంతాలకు సాగు నీరు 
అందించడానికి గండి రామారం చెరువు నుంచి కన్నారం చెరువు వరకు 
పంప్‌ హౌజ్‌, కాలువ పనులకువీ గుండ్ల సాగర్‌ నుంచి లౌక్య తండా వరకు 


పైప్‌ లైన్‌ పనులకు నశ్శల్‌ జలాశయం వద్ద పంప్‌ హౌ 

జ్‌ నిర్మాణానికి మొత్తం రూ. 104.92 కోట్లకు 

మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై కేబినెట్‌ మొదటగా 
చర్చను (ప్రారంభించింది. ఈ సందర్భంగా వైద్య, 
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు రాష్టంలో కరోనా పరిస్థితి 
పై గణాంకాలతో సహా కేబినెట్‌ కు వివరించారు. రాష్ట్రంలో 
కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి 
పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర 
వైద్యారోగ్యశాఖ సంసిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో 
ఇప్పటికే ర్‌ కోట్ల వ్యాక్సినేషన్‌ డోసులు ఇవ్వడం జరిగిందని, 
అర్హులైన అందరికీ అతి త్వరగా వ్యాక్సినేషన్‌ ఇవ్వడం 
జరుగుతుందని మంత్రి తెలిపారు. 

మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారుల 
సహాయం తీసుకొని, వారితో సమన్వయం చేసుకుంటూ 
వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలని 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ 
మంత్రిని, అధికారులను ఆదేశించారు. ఇందుకోసం 
అన్నిజిల్లాల మంత్రులు, కలెక్టర్లు సమీక్షా సమావేశాలు 
నిర్వహించుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రజలు 
గుంపులు గుంపులుగా గుమిగూడకుండా పూర్తి స్వీయ 
నియంత్రణ పాటించడం ద్వారా కరోనా కట్టడికి 
సహకరించాలని ముఖ్యమంత్రి ప్రజలను కోరారు. 


వ్యవసాయశాఖపై... 


అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం రాష్టంలో 
వానాకాలం ధాన్యం కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో 
తాజా పరిస్థితులపై కేబినెట్‌ చర్చించింది. ఇప్పటికే 
ధాన్యం కొనుగోలు పూర్తి కావచ్చిందని, అకాల వర్షాల వల్ల 
కొన్ని జిల్లాల్లో ధాన్యం ఇంకా కూడా కొనుగోలు కేంద్రాలకు 
వస్తున్నదని కేబినేట్‌ సమీక్షించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని 
ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేంతవరకు కేంద్రాలను 
కొనసాగించాలని, ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని 


అధికారులను కేబినెట్‌ ఆదేశించింది. అ 


తెలంగాణ | 13 | ఫిబ్రవరి 2022 


DOM వద 80 


73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రప్రభుత్వం 
ప్రతిష్టాత్మకమైన పద్మ అవార్డులు ప్రకటించింది. మొత్తం 
నాలుగు పద్మభూషణ్‌, 17 పద్మ విభూషణ్‌, 107 పద్మశ్రీ 
అవార్డులను ప్రకటించగా వాటిలో తెలంగాణ రాష్టానికి 
మూడు పద్మశ్రీలు, ఒక పద్మ భూషణ్‌ అవార్డు లభించగా, 
ఆంధ్రప్రదేశ్‌కి మూడు పద్మశ్రీ అవార్డులు లభించాయి. 


తెలంగాణ రాష్ట్రం నుండి కోవిడ్‌ టీకాగా, కోవాగ్దిన్‌ను హైదరాబాద్‌ 
కేంద్రంగా ఆవిష్కరించిన భారత్‌ బయోటెక్‌ కంపెనీ అధినేతలు కృష్ణ ఎల్ల, 
సుచిత్ర ఎల్ల దంపతులు (టేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ) పద్మభూషణ్‌ అవార్డుకు 
ఎంపికయ్యారు. డాక్టర్‌ ఎం. కృష్ణ ఎల్లా భారతీయ బయోటెక్‌ శాస్త్రవేత్త, 
భారతీయ బయోటెక్‌ అంతర్జాతీయ లిమిటెడ్‌ కో చైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌. 
భారతదేశంలో మొట్టమొదటి కరోనా టీకామందును కనుగొన్నారు. ఇతను 
వైద్య విశ్వవిద్యాలయం కరోలినాలో పరిశోధనా అధ్యాపకుడు. కొవిడ్‌ 
మహమ్మారి పోరాటంలో కీలక అస్తమైన కొవాగ్టిన్‌ టీకాను అభివృద్ధి చేసిన 
భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల దంపతులకు భారత 
ప్రభుత్వం 2022లో పద్మభూషణ్‌ అవార్డును ప్రకటించింది 

అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారునిగా గుర్తింపు పొందిన 
మొగిలయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. ఈయన అసలు పేరు దర్శనం 
మొగిలయ్య కానీ కిన్నెర మొగిలయ్యగా ప్రసిద్ధి చెందారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా 
అవుసలిపల్లి గ్రామానికి చెందిన మొగిలయ్య ఎంతోమందిని తన కిన్నెర వాద్య 
పాటలతో ఆకట్టుకున్నారు. చివరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తన నైపుణ్యంతో 
మెప్పించారు. ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్న మొగిలయ్య, రాష్ట్ర 


ప్రభుత్వ మెచ్చుకోలును సహితం అందుకున్నారు. 
తెలంగాణ ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని యిచ్చి 
మొగిలయ్యను ఘనంగా సత్మరించింది. పన్నెండు మెట్ల 
కిన్నెర ప్రాముఖ్యం నేటి తరానికి తెలిసి రావాలని 
ఎనిమిదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశంలో చేర్చింది 
ప్రభుత్వం. 

కోయదొరల ఇలవేల్పు కథకుడు సకిని రామచంద్రయ్య 
పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. రామచంద్రయ్యది 
భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కూనవరం 
గ్రామం. కోయ తెగకు సంబంధించిన మౌఖిక చరిత్ర 
లెన్నింటినో అలవోకగా చెప్తుంటాడు. వీనులకు విందుగా 
కథాగానం చేసే రామచంద్రయ్య నిరక్షరాస్యుడు. కోయ 
తెగకు (డోలి) ఉపకులానికి చెందిన తెగల వంశ చరిత్రలను 
పారాయణం చేసే రామచంద్రయ్య బహుశా ఆంధ్రప్రదేశ్‌, 
తెలంగాణా రెండు రాష్ట్రాల్లో మిగిలిపోయిన చివరి 
గాయకుడు. ఇతను వివాహాలలో, అంత్యక్రియల వద్ద 
పాటలు పాడతాడు. ఇతను “సమ్మక్క సారలమ్మ మేడారం 
జాతరలో పాటలు పాడతాడు. ప్రస్తుతం ఈయన కోయ 
భాషకు అక్షర రూపాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. 

కూచిపూడి నృత్యకళాకారిణి డాక్టర్‌ పద్మజారెడ్డి పద్మశీ 
అవార్డుకు ఎంపికయ్యారు. పద్మజారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని 
కృష్ణా జిల్లా పామర్రులో జన్మించారు. పామర్రు గ్రామం 
కూచిపూడి కళకు పుట్టినిల్లయిన కూచిపూడి సమీపంలో 
ఉంటుంది. కూచిపూడి సిద్ధేంద్రయోగి స్ఫూర్తితో డాక్టర్‌ 
శోభానాయుడు శిష్యరికంలో పద్మజారెడ్డి నృత్య రీతులు 


తెలంగాణ | 14 | ఫిబ్రవరి 2022 


న 
శ 
య! న్న 1. వ్‌ 


గరికిపాటి నరసింహారావు 


సకిని రామచంద్రయ్య, 


నేర్చుకున్నారు. ఇందూరు కోడలిగా జిల్లాకు వచ్చిన పద్మజారెడ్డి తెలంగాణ 
సంస్కృతిపై మక్కువ పెంచు కున్నారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన 
రుద్రమదేవిని ఎక్కువగా ఇష్టపడే పద్మజారెడ్డి సత్యభామ, రుద్రమదేవి పాత్రల 
ద్వారా కూచిపూడిలో గుర్తింపు పొందారు. ఇందులో భాగంగా డాక్టర్‌ పద్మజారెడ్డి 
కూచిపూడిలో కాకతీయం” అనే తెలంగాణ క్లాసికల్‌ కళారీతిని రూపొందించి 
ప్రపంచానికి పరిచయం చేశారు. నృత్త రత్నావళిలోని భ్రమరి, పేరిణి, కందుక 
నృత్యం, లాస్యంగం వంటి ప్రధాన అంశాలతో నృత్య బ్యాలెట్‌ను రూపొందిం 
చారు. సామాజిక అంశాలపైనా ఎన్నో నృత్యరూపకాలు రూపొందించి 
సమాజంలో అవగాహన కల్పించే విషయంలో తనవంతు కీలక పాత్ర 
పోషించారు. 'భూూణహత్యలు, జాతీయ సమైక్యత స్ఫూర్తిని రగిలించే నృత్య 
ప్రదర్శనలు ఎన్నో చేశారు. పలు అవార్డులు పురస్మరాలు అందుకున్న పద్మజా 
రెడ్డిని ఇప్పుడు పద్మశ్రీ వరించింది. 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ తెలుగు, సంస్కృత పండితుడు, అవధాని 
గరికిపాటి నరసింహారావు. గరికిపాటి 80 ఏళ్ళపాటు ఉపాధ్యాయుడిగా 
పనిచేశారు. ఇతను దేశ విదేశాల్లో ఎన్నో అవధానాలు చేశారు. ఒక మహా 


జీవిత కాల విశిష్ట సేవలను గుర్తించి ఏటా భారత ప్రభుత్వం 
అందించే “పద్మ” అవార్డులు తెలంగాణకు చెందిన పలువురు 
ప్రముఖులకు దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు 
హర్షం వ్యక్తం చేశారు. ట్రేడ్‌ అండ్‌ ఇండస్ట్రీ విభాగంలో పద్మ 
భూషణ్‌ అవార్డ్‌ను సంయుక్తంగా దక్కించుకున్న భారత్‌ బయోటెక్‌ 
వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా ఆర్ట్‌ విభాగంలో పద్మశ్రీ 
అవార్డులను దక్కించుకున్న దర్శనం మొగిలయ్య, రామచంద్రయ్య, 
పద్మజ రెడ్డిలను సీఎం అభినందించారు. ఈ సందర్భంగా వారికి 
సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 


షేక్‌ హాసన్‌ సాహెబ్‌ 


సహగస్రావధానం, 8 అష్ట, 
శత, ద్విశత అవధానాలు, 
వందలాది అష్టావధానాలు 
ఉన్నాయి. పద్యకావ్యాలు, 
పరి శోధన, పాటలు వంటి 
వివిధ అంశాలపై గరికిపాటి 
రాసిన 14 పుస్తకాలు ప్రచు 
రితమయ్యాయి. ధారణా 
(బ్రహ్మ రాక్షసుడు, అవధాన శారద వంటి బిరుదులు, 
కళారత్న పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 
ప్రతిభా పుర స్మారం, కొప్పరపు కవుల పుర స్మారం 
తదితర పురస్మారాలు, కనకాభిషేకాలు, సువర్ణ కంకణాలు 
మొదలైన గౌరవాలు అందు కున్నారు. ఇప్పుడు సాహిత్యం, 
విద్య విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రసిద్ధ [శ్రీ సీతారామ 
చంద్రస్వామి ఆలయంలో నాదస్వర సుప్రభాత సేవకునిగా 
పనిచేసిన షేక్‌ హాసన్‌ సాహెబ్‌కు మరణానంతరం పద్మణ్రీ 
(కళలు) అవార్డు లభించింది. ఈయన కృష్ణా జిల్లా గంపల 
గూడెం మండలం గొసవీడు గ్రామానికి చెందిన నాదస్వర 
విద్వాంసుడు. భద్రాచలం శ్రీ సీతారాముల ఆలయంలో 
ఆయన నాదస్వర సుప్రభాత సేవలో పాల్గొనే వారు. 
ఆలిండియా రేడియోలో నాదస్వర విద్వాంసుడిగా పని 
చేశారు. గత ఏడాది జూన్‌లో ఆయన స్వర్ణస్తులయ్యారు. 
డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు గత 
నలభై ఏళ్ళుగా విశాఖపట్నంలో పోలియో బాధితులకు 
చికిత్స అందిస్తున్నారు. ఆయన తల్లితండ్రులు సుంకర 
శేషయ్య, కనకం దంపతులు స్వాతంత్ర పోరాటంలో 
పాల్గొన్నారు. డాక్టర్‌ ఆది నారాయణరావు విశాఖలోని 
కింగ్‌ జార్డ్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌గా, ఆంధ్ర వైద్య 
కళాశాల ప్రిన్సిపల్‌గా, వైద్య విద్యా సంచాలకుడిగా 
సేవలందించారు. పోలియోపై అనేక పరిశోధనలు 
చేసారు. సర్జరీ ఆన్‌ పోలియో డిజెబిలిటీ అనే ఓ పుస్తకం 
వ్రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన 
డాక్టర్‌ సుంకర వెంకట ఆది నారాయణరావు (వైద్యం) 
పద్మశ్రీకి ఎంపికయ్యారు. అ 


సుంకర వెంకట 
ఆది నారాయణరావు 


తెలంగాణ | 15 | ఫిబ్రవరి 2022 


గౌరవ నరేంద్రమోడీ గారికి, 

కేంద్ర ప్రభుత్వం పరిధిలోని కొన్ని అంశాలు నా తెలంగాణ రాష్ట్రంతో పాటు 
దేశవ్యాప్తంగా రైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నవనే విషయాన్ని ఈ 
లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను. రైతుల ఆదాయాన్ని 2022 వరకు అంటే 
ఆరేండ్లలో రెట్టింపు చేస్తానని కేంద్ర ప్రభుత్వం 2016 ఫిబ్రవరిలో ప్రకటించింది. 
ఐదేండ్లు గడుస్తున్నా ఈ దిశగా ఎటువంటి నిర్మాణాత్మక కార్యక్రమం చేపట్టలేదు. 
పైగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని చెప్పిన మీ విధానానికి వ్యతిరేకంగా 
రైతుల వ్యవసాయ పెట్టుబడి ధరలు మాత్రం రెట్టింపు కావడం అందరినీ నిరాశా 
నిన్సృహలకు గురి చేస్తున్నది. ఈ ఐదేండ్లలో రైతుల ఆదాయం క్షీణించడంతో 
యావత్‌ రైతాంగంలో ఆందోళనకర పరిస్థితులకు దారితీసింది. గత ఆరేండ్లుగా 
ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నా కేంద్ర ప్రభుత్వం గుడ్డిగా 
వ్యవహరించడమే గాకుండా యూరియా, డిఎపి తదితర ఎరువుల వాడకాన్ని 
తగ్గించాలంటూ ప్రచారం చేయాలని రాష్ట్రాలను పురిగొల్పుతున్నది. రైతులు 
ఎక్కువగా వినియోగించే 28.28.0 ఎరువుల ధరలను 50శాతం పొటాషియం 
ఎరువు ధరను 100శాతంకు గత 90 రోజుల్లోనే పెంచడం శోచనీయం. ఎరువుల 
ముడిసరుకుల మీద పెరుగుతున్న దిగుమతి సుంకాన్ని భరిస్తూ ధరలను రైతులకు 
అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం ఆ భారాన్ని రైతుల నెత్తిమీదనే రుద్దుతున్నది. 

రాష్ట్రాల్లో వ్యవసాయ యాంత్రీకరణ రోజురోజుకూ పురోగమిస్తున్న నేపథ్యంలో 
వ్యవసాయ రంగంలో డీజిల్‌, పెట్రోల్‌ వాడకం కూడా పెరుగుతున్న సంగతి మీకు 
తెలిసిందే. క్రూడాయిల్‌ ధరలు పెరగకున్నా, కేంద్రం విధిస్తున్న అసంబద్ధ సెస్‌ చార్జి 
కారణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగి రైతులకు అదనపు బాధను 
కలిగిస్తున్నది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు, ఎరువుల ధరల పెంపు..ఈ రెండు 
అంశాల్లో కేంద్రం అనుసరిస్తున్న తప్పుడు విధానాల మూలంగా రైతాంగం తీవ్ర 
క్షోభను అనుభవిస్తున్నది. దేశంలో ఏడు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వాలు 
కొనసాగిస్తున్న ఎరువుల సబ్సిడీ విధానాన్ని రైతుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా 
మార్చివేయడం వలన రైతుల్లో తీవ్ర ఆందోళన కలుగుతున్నది. ఈ విషయాన్ని ఈ 
సందర్భంగా నొక్కి చెప్పదలిచాను. సాగు ఖర్చులో కొంతమేరకైనా ప్రభుత్వం భరిస్తూ 
రైతులకు పెట్టుబడి భారాన్ని తగ్గించవచ్చని భావించి మహాత్మాగాంధీ ఉపాధి హామీ 
పథకాన్ని వ్యవసాయ కార్యకలాపాలకు అనుసంధానించాలని కోరుతూ తెలంగాణ 
రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇంతవరకూ దీనిపై 
కేంద్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అందించే 
విషయంలో ప్రొఫెసర్‌ ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన పలు కీలక 
సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టింది. ప్రొఫెసర్‌ ఎం. ఎస్‌. స్వామినాథన్‌ 
కమిషన్‌ సిఫారసులను అమలు చేస్తునట్లుగా కేంద్రం ప్రకటించడం రైతాంగాన్ని 
పక్కదారి పట్టించడమే. ఎం. ఎస్‌. విశ్వనాథన్‌ కమిషన్‌ చేసిన కీలకమైన మూడు 
సిఫారసులను పక్కకు పెట్టడం ద్వారా మద్దతు ధర విషయంలో రైతాంగానికి కేంద్ర 
ప్రభుత్వం తీరని నష్టం చేస్తున్నది. “వ్యవసాయ సాగులో చోటుచేసుకునే మొత్తం 


ఉత్పత్తి వ్యయంలో 50శాతం మద్దతు ధరకు జోడించాలి” 
అనే సిఫారసుతో పాటు “భూమి లీజు ధరలను కూడా ఉత్పత్తి 
వ్యయంలో కలుపాలి” అనే సిఫారసును, “సాగులో రైతు 
వినియోగించే ట్రాక్టర్లు, యంత్రాలు తదితర స్వంత వ్యవసాయ 
సాగు ఆస్తులు తదితరాల వ్యయాన్ని ఉత్పత్తి వ్యయానికి 
జోడించాలి” అనే మరో కీలక సిఫార్సును కేంద్ర ప్రభుత్వం 
ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టింది. ఈ నేపథ్యంలో తద్వారా 
ఎం.ఎస్‌. స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం 150శాతం 
మద్దతు ధరను అమలుపరుస్తున్నామని కేంద్రం ప్రకటించు 
కోవడం దేశ రైతాంగాన్ని తప్పుదారి పట్టించమే అవుతుంది. 

మరోపక్క మద్దతు ధర ప్రకటించినట్టె ప్రకటించి చేతులు 
దులుపుకుంటున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా 
కొనకుండా కొంత శాతాన్నే కొంటున్నారు. రైతాంగానికి తన 
పంటకి మద్దతు ధర లభిస్తుందనే భరోసాను కలిగించడంలో 
కేంద్రానికి సరైన వ్యవస్థ లేనే లేదు. అంతేకాకుండా 
అంతర్జాతీయ నాణ్యత పేరుతో కనీస మద్దతు (హల 
పొందడానికి రైతులు నిరాకరించబడుతున్నారు. వారు 
పండించిన పంటను మార్కెట్లో తక్కువ ధరకే అమ్ముకునే 
పరిస్థితుల్లోకి దేశ రైతులు నెట్టివేయబడుతున్నారు. ఇటువంటి 
కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో వ్యవసాయాన్ని 
లాభసాటి వ్యవహారం కాకుండా చేస్తున్నారు. ఎరువుల ధరలు 
పెంచడం ద్వారా, డీజిల్‌, పెట్రోల్‌ వంటి ఇంధనం ధరలను 
పెంచడం ద్వారా, కరప మద్దతు ధరను నిర్ధారించడంలో 
తప్పుడు విధానాలు అనుసరించడం ద్వారా వ్యవసాయ సాగు 
ఖర్చులను పెంచడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెట్టింపు 
చేస్తానన్న కేంద్ర ప్రభుత్వం తన వాగ్గానాన్ని తానే ఉల్లంఘిస్తు 
న్నదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఈ తప్పుడు విధా 
నాలకు తోడుగా వ్యవసాయ రంగంలో విద్యుత్‌ సంస్క రణల 
పేరుతో విద్యుత్‌ మోటర్లకు మీటర్లు బిగించడమనే నిర్ణయం, 
కష్టజీవులైన దేశ రైతాంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. 
ఎరువుల ధరలను పెంచకుండా చూడాలని, రైతుల నెత్తిమీద 
భారం మోపకుండా అధిక ధరలను కేంద్రమే భరించాలని 
ఈ సందర్భంగా కోట్లాది దేశ రైతాంగం తరపున కేంద్ర 
ప్రభుత్వానికి నేను విజప్తి చేస్తున్నాను. 


- కె. చంద్రశేఖర రావు 


తెలంగాణ | 16 | ఫిబ్రవరి 2022 


గౌరవ నరేంద్రమోడీ గారికి.. 

అఖిల భారత సర్వీసుల (క్యాడర్‌) నిబంధనలు- 
1954కు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు 
వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఈ లేఖ 
రాస్తున్నాను. శ 

కేంద్రం ప్రతిపాదించిన సవరణలు ఏ = 
కోణంలో చూసినా భారత రాజ్యాంగ సమాఖ్య | 
స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయి. అంతే ,. 
కాకుండా ఈ సవరణలు ఐఏఎస్‌, ఐపీఎస్‌, | | 


ఐఎస్‌ఎస్‌లో ఉద్యోగ స్వరూపాన్ని వారి | p 
పనితీరును దెబ్బతీసేలా ఉన్నాయి. కాబట్టి (| ఇ 
తెలంగాణ ప్రభుత్వం ఈ సవరణలను 

తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. నా! 


అఖిల భారత సర్వీసుల (ఏఐఎస్‌) సానా జాల 


అ 


అధికారులు రాష్ట్రాల్లో నిర్వర్తించే క్లిష్టమైన, త. నిన్నా యాన 


కీలకమైన విధులను దృష్టిలో ఉంచుకొని. 
ప్రస్తుత నిబంధనలు వారిని డిప్యుటేషన్‌ పై కేంద్ర సర్వీసులకు పంపే 
విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని తప్పనిసరి చేశాయి. కేంద్రం 
ప్రతిపాదిస్తున్న సవరణలు ఈ అధికారానికి తూట్లు పొడిచేలా ఉన్నాయి. రాష్ట్ర 
ప్రభుత్వం అనుమతి లేకుండా, సంబంధిత అధికారుల అభీష్టాన్ని పరిగణనలోకి 
తీసుకోకుండా కేంద్రం నేరుగా డిప్యుటేషన్‌ పై తీసుకొనేలా ఉన్నాయి. ఇది 
రాజ్యాంగ స్వరూపానికి, సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు. ఈ సవరణలు 
అమల్లోకి వస్తే రాష్ట ప్రభుత్వాలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా.. 
నామమాత్రపు వ్యవస్థలుగా మిగిలి పోయే ప్రమాదం ఉన్నది. 

రాష్ట్రాల్లో పనిచేస్తున్న అధికారులను పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం 
నియం(త్రించేలా ఈ ప్రతిపాదనలు రూపొందించారని స్పష్టంగా 
అర్థమవుతున్నది. ఇది రాష్ట్ర ప్రభుత్వాల విధుల్లో కేంద్రం తలదూర్చడమే. రాష్ట్ర 
ప్రభుత్వాల పాలనలో అధికారులను జవాబుదారీగా చేయాల్సింది పోయి. ఈ 
సవరణలు వారిని నిరుత్సాహానికి గురిచేసేలా, అధికారులను లక్ష్యంగా చేసుకొని 
వేధించేలా ఉన్నాయి. అంతిమంగా ఈ సవరణలు ఏఐఎస్‌ అధికారుల ముందు 
రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సహాయులుగా నిలబెడుతాయి. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 312 నిబంధనల (ప్రకారమే “ఆల్‌ ఇండియా 
సర్వీసెస్‌ యాక్ట్‌ -1951ను పార్లమెంటు రూపొందించిందని, దీని ప్రకారం 
కేంద్ర ప్రభుత్వం వివిధ నిబంధనలను రూపొందించిందని నేను అంగీకరి 
స్తున్నాను. అయితే రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసేలా, దేశ సమాఖ్య 
విధానాలను తుంగలో తొక్కుతూ “ఐఏఎస్‌/ఐపీఎస్‌/ఐఎఫ్‌ఎస్‌ క్యాడర్‌ రూల్స్‌- 


1954 ను సవరించి కేంద్రానికి అధికారాలను కట్ట 
బెట్టాలని ప్రయత్నించడాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తు 
_ న్నాను. ఈ ప్రతిపాదనలు క్యాడర్‌ రూల్స్‌ 
' మార్చడమే కాదు.. కేంద్ర-రాష్ట్రాలకు 
, సంబంధించిన రాజ్యాంగాన్ని సవరించ 
డంతో సమానం. కేంద్ర ప్రభుత్వం ఇలా 
| దొడ్డిదారిన ఏణబంధనలనూ సవరించే 
బదులు... దమ్ముంటే నేరుగా పార్ల 
మెంటు ప్రక్రియ ద్వారా 
మార్చాలి. 
చై ఇలాంటి వివా 
Wr దాలు వస్తాయనే 
= ఉద్దేశంతోనే రాజ్యాంగ 
' నిర్మాతలు ఎంతో 
దూరదృష్టితో... “రాష్ట్రా 
aE... ళో ల ఆకాంక్షలకు విఘా 
అ తం కలుగకుండా ఏదైనా 
రాజ్యాంగ సవరణ చేయా 
లా. లంటే.. కేంద్రం కచ్చితంగా 
రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి” అని 
ఆర్టికల్‌ 368 (2లో స్పష్టంగా పొందుపరిచారు. కాబట్టి 
ఏఐఎస్‌ క్యాడర్‌ రూల్స్‌ను కేంద్రం ఏకపక్షంగా 
మార్చాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తిని అవమానిం 
తడమ. అది తీవ్రంగా గర్జించాల్సిన వకరుర 
తాజా ప్రతిపాదనలు కేం[ద్రం,రాష్టాల మధ్య ఏఐఎస్‌ 
అధికారుల పరస్పర సర్దుబాటు ప్రక్రియకు గొడ్డలి పెట్టుగా 
మారుతాయి. ఇది అంతిమంగా కేం[ద్ర-రాష్టాల సంబం 
ధాలపై ప్రభావం చూపుతుంది. 
ఏఐఎస్‌ అధికారులను రాష్ట్రాల్లో సామరస్యతతో, 
చక్కని సమతుల్యతతో వినియోగించడానికి ప్రస్తుతం 
అమల్లో ఉన్న నిబంధనలు సరిపోతాయి. కాబట్టి 
రాజ్యాంగ సమాఖ్య రాజనీతిని, పాలనాపరమైన పార 
దర్శకతను కొనసాగించేందుకు కేంద్రం ప్రతిపాదించిన 
క్యాడర్‌ రూల్స్‌ సవరణలను నిలిపివేయాలని డిమాం 
చేస్తున్నాను. 


- కె. చంద్రశేఖర రావు 


| ఫిబ్రవరి 2022 


సందీప్‌ రెడ్డి కొత్తపల్లి 


వ్యవసాయం దండగకాదు... పండగ అని గత ఏడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం నిరూపించింది. పంటలు నిండుగా పండటంతో 
రాష్ట్రం ధాన్యాగారంగా అవతరించింది. రైతన్నల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు 
నాయకత్వంలో కొత్త రాష్ట్రంలో తొలిసారిగా ఏర్పడిన ప్రభుత్వం రైతులకు అందించిన వరం రైతుబంధు పథకం. ఈ పథకం 
కింద రైతులకు అందించిన సాయం అరలక్ష కోట్లను అధిగమించడంతో రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు. 


నం. ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
వ్యవసాయరంగ అభివృద్ధి ఆవశ్యకతను, రైతన్నల ఇబ్బందులను 
దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఎనిమిదో విడతలో రూ. 50 
వేల కోట్ల మైలురాయిని అందుకున్నది. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట 
ప్రభుత్వమూ సాహసించని విధంగా, ఏ కేంద్ర ప్రభుత్వం చేపట్టని విధంగా 
రైతుబంధు పథకానికి కేసీఆర్‌ (శ్రీకారం చుట్టారు. 2018 మే 10న కరీంనగర్‌ 
జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం శాలపల్లిలో ధర్మరాజులపల్లి రైతన్నలకు 
అందించి కేసీఆర్‌ పథకాన్ని ప్రారంభించారు. పంటకు పెట్టుబడి కోసం 
రైతన్నలు ఎవరి ముందూ చేయిచాచకూడదని ఎకరాకు రూ. 4 వేలు, ఏడాదికి 
వానాకాలం, యాసంగి కలిపి రూ.8 వేలు అందించేలా ప్రారంభించారు. 
దానిని ఎకరాకు రూ.5 వేలకు పెంచి ఏడాదికి రూ.10 వేలు అందిస్తూ 
వస్తున్నారు. ఈ పథకం ఇప్పటివరకు ఎనిమిది విడతలు పూర్తి చేసుకోగా 
ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో రూ. 50,448. 15 కోట్లు నేరుగా జమచేయడం 
జరిగింది. 
ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న అన్నమో రామచంద్రా అన్న పరిస్థితి. 
సాగునీరు లేక, సాగునీరుంటే కరంటు లేక, రెండూ ఉంటే పెట్టుబడి లేక, 
తల తాకట్టు పెట్టి పెట్టుబడి తెచ్చి ఆరుగాలం కష్టించి పంట పండించినా కొనే 


[| (©) ల 


నాధుడు లేని పరిస్థితి. ఇన్ని సమస్యల మధ్య సాగులో 
ముందడుగు వేయలేక వ్యవసాయాన్ని విడిచి, 
నివాసమున్న పల్లెలను విడిచి ఇతర రంగాలలో ఉపాధిని 
వెతుక్కుంటూ వలసపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో 
చెరువులు దెబ్బతిని, సాగునీటి వసతులు లేక, బోర్ల మీద 
వ్యవసాయం భారంగా మారి రైతులు వలసబాట పట్టారు. 
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పెండింగ్‌ 
ప్రాజెక్టుల పూర్తి నూతన ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ 
కాకతీయ పథకం కింద 46 వేల పై చిలుకు చెరువులు, 
కుంటల పునరుద్ధరణతో రైతులకు సాగుకు ప్రధానంగా 
అవసరమయిన సాగునీరు అందు బాటులోకి వచ్చింది. 

ఆ తరువాత రైతులకు కావాల్సింది పంటల సాగుకు 
పెట్టుబడి. దానికోసమే రైతుబంధు పథకం తీసుకు 
వచ్చారు. ఈ పథకం కింద ప్రతి ఏటా రెండు విడతలలో 
2018 - 19లో రూ.10,488.19 కోట్లు, 2019-20 
లో రూ.10,532.02 కోట్లు, 2020 - 21లో రూ. 
14,656.01 కోట్లు, 2021 - 22లో 14,771.93 


కోట్లు మొత్తం 50,448. 15 కోట్లు రైతుల ఖాతాలలో జమచేయడం జరిగింది. 
ఈ విడత యాసంగిలో 62. 99 లక్షల మంది రైతులకు రూ. 7411.52 కోట్లు 
జమ అయ్యాయి. కోటీ 48 లక్షల 23 వేల ఎకరాలకు రైతు బంధు నిధులు 
అందజేయడం జరిగింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 4,69,696 మంది 
రైతులకు రూ. 601,74,12,080 నిధులు, అత్యల్పంగా మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి 
జిల్లాలో 83,452 మంది రైతులకు రూ.38. 65 కోట్లు అందాయి. 

రైతుబంధుతో వ్యవసాయరంగానికి దిక్సూచిలా నిలిచిన కేసీఆర్‌ రైతుబీమా 
పథకంతో రైతులకు ఆత్మబంధువుగా మారారు. 2018 నుండి అమలవుతున్న 
రైతుబీమా పథకం కింద ఇప్పటివరకు 72,814 మంది రైతుల కుటుంబాలకు 
రూ.5 లక్షల చొప్పున రూ.3640.7 కోట్లు అందాయి. భూమినే నమ్ముకుని 
బతుకునీడుస్తున్న రైతు కుటుంబాలు ఆ కుటుంబ యజమాని మరణిస్తే వారికి 
చేదోడుగా ఉండాలని 18 నుండి 59 ఏళ్ల వయసున్న రైతు ఏ కారణం చేత 
మరణించినా ఆ కుటుంబానికి రూ.5 లక్షలు అందేలా ప్రభుత్వం రైతుల 
తరపున ప్రీమియం చెల్లించడం జరుగుతున్నది. 2021 - 22 కు గాను 
35.64 లక్షల మంది రైతులకు రూ. 4110. 11 చొప్పున భారత జీవితబీమా 
సంస్థకు తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తున్నది. 

రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు వ్యవసాయ రంగానికి 24 
గంటల ఉచిత కరంటు, సాగునీరు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన 
పథకాలు దేశానికి దిక్సూచిలా, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. 
రైతుబంధును ఎన్నికలకోసమని, 24 గంటల కరంటు అనవసరం అని చెప్పిన 
వారే నేడు ముక్కుమీద వేలేసుకుని కేసీఆర్‌ పథకాల అమలుతీరును 
పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ వ్యవసాయ 
రంగం దేశానికే దారి చూపే దిశగా ముందుకుసాగుతుందన్నది అందరూ 
ఒప్పుకోవాల్సిన వాస్తవం. వ్ర 


కోక 


ఆధునిక తెలుగు సాహిత్యాన్ని 
సుసంపన్నం చేసిన కవిత్వ 
జీవనది గోరటి వెంకన్న. 
కృష్ణా, గోదావరి లాగా 
వెంకన్న పాట గూడా మరో 
మహానదీ ప్రవాహమై 
ప్రజాహృదయ క్షేత్రాలను 
పండించింది. అద్వితీయమైన 
పాటల నక్షత్రాలతో సమకాలీన 
కవిత్వానికి నవజీవన 
తేజస్సును తాత్సిక ఓజస్సును 
అందించాడు వెంకన్న. 


ఆ డా. కోయి కోటేశ్వర రావు 


(కవిత్వ జీవ 


చిత్రం: నృుత్యుంజయ 


నది 


ఆగి దకవితల గతిలో, యక్షగానాల [శ్రుతిలో బైరాగుల కిన్నెర తత్వాల ఒరవడితో 

0౦ కంగిపోతున్న పల్లె ఆనవాళ్ళను, శిథిలమవుతున్న మానవ సంబంధాలను అద్భుతంగా 
దృశ్యమానం చేసిన అసాధారణ కవి గోరటి వెంకన్న నేల గుండెలదిరేలా చిందేసి నింగి చెవులు 
మారు మోగేలా ప్రజాపోరాటాల ఆశయాలను గానం చేసి, తెలుగు పాటకు జాతీయ స్థాయిలో 
విశేషమైన ప్రఖ్యాతిని సమకూర్చిన అపురూప వాగ్గేయకారుడు వెంకన్న. మూడు దశాబ్దాల 
సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక పరిస్థితులకు వెంకన్న కవిత్వం అక్షరదర్పణంగా 
నిలుస్తుంది. మూలాలను రక్షించకుండా ఫలాలు భక్షించాలని పరుగులు తీస్తున్న కాలానికి తల్లివేరు 
ఎరుకను వెంకన్న మహోన్నతంగా ప్రబోధించాడు. వెల్లు వెత్తుతున్న ప్రపంచీకరణ (ప్రభావానికి 
ప్రత్యామ్నాయంగా దేశీయ సంస్కారాన్ని గ్రామీణ సాంస్కృతిక గరిమను వేయి గొంతుకలతో చాటి 
చెప్పాడు. “తాజ్‌ మహల్‌ అందాల కన్నా నా వాగు పిచ్చుక గూళ్ళే మిన్న” అంటూ అఖిల విశ్వానికి 
తెలియజేశాడు. సహజ సుందర శోభితమైన, బహుళార్థ భరితమైన ప్రకృతిని కోటి కన్నులతో 
దర్శించి, మేటి పాటలు రచించి, ప్రకృతి కేంద్రంగా మానవ జీవన ప్రమాణాలను నిర్దేశించి, పశు 
పక్ష్యాదుల కార్యాచరణ ఆధారంగా నైతిక సూత్రాలను నిర్ధారించాడు. 

పాలమూరు మెట్టప్రాంతసోయితో, విప్లవ దళితోద్యమాల ఉమ్మడి స్పృహతో తన తండ్రి 
అపరధనుర్ణాసు నరసింహ కళా వారసత్వంతో కవిగా, గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, 
దూసుకువచ్చిన గోరటి వెంకన్న అత్యంత ప్రామాణికమైన, ప్రభావశీలమైన గేయకవిత్వంతో తెలుగు 
సాహిత్యంలో మిగిలిపోయిన ఖాళీలను సమర్థవంతంగా భర్తీ చేశాడు. తెలంగాణ భాషా వికాసానికి 
ప్రాణచైతన్యాన్ని అందించాడు. వస్తు వైవిధ్యంతో రూపవైళిష్ట్రంతో తెలుగు గేయకవిత్వంలో 
గుణాత్మక మార్పులు తీసుకువచ్చాడు. “కాలేకడుపుల మీద రాళ్ళు గొట్టే రాజ్యమిది” అంటూ 
పాలక వర్గాల క్రూరత్వాన్ని ఎండగట్టి “ఎగదిగేసే మత, కుల కుంపటులారి / మమతపూలు 
రెక్కతొడిగి విరియాలని మనసారా పిలుపు నిచ్చాడు. మను ధర్మానికి వ్యతిరేకంగా పాటల ఈటెలను 


తెలంగాణ | 20 | ఫిబ్రవరి 2022 


సంధించాడు. “ఆశనెరుగని ఆది వాసులు / అడవిదారికి 
దివిటీ వెలుగలని” 

“పందుల తన బంధు బలగంగ / కష్టసుఖాలను 
కలబోసుకొని (బ్రతికే” ఎరుకల నాగన్న “కురులకు 
కులుకునేర్సే మంగలన్ను, ‘కల్ల కపటమెరుగని గొల్ల కురుమ 
వనితి, యాదవ ఎలమంద, పిండిగిర్ని సుబ్బయ్య, ఇల్లు 
బాసిపోయిన రైతన్న మాదిగ తాతయ్య, మాలసెన్నయ్య, 


పరక సేపలకు గాలాలేసే ముస్లిమ్‌ పోరలు, బ్యాగరి డో 


బాలక్క తలారి రామక్క సలువాది సాయక్క 
సబ్బండ వర్ణాల సమస్త శ్రామికులను తన పాటల్లో 
వెంకన్న రమణీయంగా చిత్రించాడు. రైతులతో 
పాటు ప్రధానంగా వ్యవ సాయ కూలీలు, చేతి 
వృత్తుల శ్రామికులు, దళిత బహుజనుల సమ్మి లీత 
జీవన స్థితిగతుల కోణంలో నుండి వెంకన్న పల్లె 
అస్తిత్వాన్ని తేట తెల్లం చేశాడు. అందు వల్లనే తల్లి 
రక్తం బిడ్డలో ప్రవహించి నంత సహజంగా పల్లె 
తత్వం వెంకన్న పాటల్లో ప్రతి ఫలిస్తుంది. 

నా ఊరు, నా ప్రాంతం, నా సంస్కృతి, నా భాష అనే అహంకార దర్శనం, 
ఆత్మగౌరవ విశ్వాసం వెంకన్న పాటల నిండా పరిమళిస్తుంది. పల్లె పట్ల 
అపారమైన బెంగ, పల్లెవాసుల బతుకుపట్ల ఎడతెగని దిగులు ఈ కవి మనసు 
నిండా ఆవరించి ఉంటుంది. “నీ ఆట ఏమాయెరో 

ఓరన్న నీ పాట ఎటుబాయెరో మాయన్నా” అంటూ గ్రామీణ కళా రూపాల 
గొప్పతనాన్ని అవి అందించిన సాంస్కృతిక చైతన్యాన్ని ఆ కళాకారుల 
అసామాన్య (ప్రతిభా పాటవాలను తలచుకొని దు:ఖిస్తాడు. ఆ మధుర 
జ్ఞాపకాలను నెమరు వేసుకొని ఒక్కొక్కసారి సేదతీరు తాడు. పదిలమైన పల్లె 
అడుగు జాడలు అంతరించి పోతున్నాయన్న వలపోతను వెంకన్న సమున్నతంగా 
తన కవిత్వంలో అక్షరబద్ధం చేశాడు. 

సెరువు, వాన, వాగు, అడవి వెన్నెలతో పాటు పశు పక్ష్యాదుల తీరు 
తెన్నులను సహృదయహృదయాను రంజకంగా చిత్రిక పట్టాడు. “జువ్వి కొమ్మన 
గువ్వల రాగాలు”, “పంచె వెన్నెల రామసిలుకలు” పరికిపిట్ట, బురకపిట్ట, 
తీతువు, 'విసురుగాలి తాకి ఈల వేసే సెలిమి, ఈత కమ్మల గాలి దరువు, 
'తెప్పల మాటున వెన్నెల తాళం’, “చిరుగాలి పాటకు ఎగసి దరువేసే చినుకులు 
లాంటి పరవశాత్మకమైన పరిసరాలు, నవనవోన్మెషమైన పదబంధాలు వెంకన్న 
కవిత్వంలో దర్శన మిస్తాయి. వాన, “కోడిపుంజు జుట్టు కొంటెగ తాకిందని, 
'పరికిపిట్ట ముక్కుపాసిని కడిగిందని”, “ఎద్దు నూపరాన్ని ముద్దాడిందని”, “తాబేలు 
పెండ్లికి తలనీరు పోసిందని”, 'సౌడు భూములను తాకిదౌడు తీసిందని, 
ఈత సెట్టు లొట్టి మూతిని కడిగిందని, దుందుభి తలకంటి దుమ్మంత కడిగిందని 
వర్ణించిన తీరు కవి పండిత విమర్శకులతో పాటు సామాన్య మానవుడిని కూడా 
అబ్బుర పరుస్తుంది. 'చేపకేమో నీటిపులుసును తాపింది, / 'కొంగకేమో 
విందుకోరిక రేపింది” అంటూ పరస్పర శత్రువులైన చెప కొంగలకు వాన 
ఆకలి తీర్చుతుందన్న కవి ప్రతిభకు తలలూపని వారెవరుండరు. ప్రాచీన 
కవిత్వంలోని వర్ష వర్ణనకు వెంకన్న వాన వర్ణనకు ఎంతో వ్యత్యాసముంది. 
కృత్రిమత్వం లేశమైనా లేని సజీవమైన, జెచితీ బంధురమైన వర్ణనా నైపుణ్యం 
వెంకన్న పాటల్లో కనిపిస్తుంది. 

వెంకన్న రాసిన ప్రకృతి కవిత్వంలో ఆలంకారిక దృష్టితోపాటు జీవకారుణ్య 


వెంకన్న విశిష్ట సంకలనం “వల్లంకి తాళం” 
కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారానికి ఎంపిక 
కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమయింది. ఈ 
పురస్మారం వల్ల వెంకన్న కవిత్వం ఇతర భారతీయ 
భాషల్లోని సాహితీ కారులకు పరిచయమవుతుంది. 
కాలంతో పోటిపడి నిలిచే వెంకన్న పాటకు జేజేలు. 


స్ఫూర్తి, పర్యావరణ పరిరక్షణాస్పృహ కూడా 
విశేషంగా చోటుచేసుకుంది. “కొంగమ్మృ, 
“పిట్ట బతుకు” లాంటి పాటల్లో పక్షుల్లోని 
నైర్మల్యాన్నిి త్యాగనిరతిని, మానవుడు 
అలవరచుకొని, తన లోలోపల 
మలినాలను తొలగించుకోవాలని కవి 
హితవు చెప్పాడు. “అలచంద్రవంకి గేయ 


Wey iia కవిత్వం ప్రకృతి రమణీయ 


కతకు, బహుముఖీన ప్రకృతి 


బెన్నత్యానికి నిదర్శనంగా 
నిలుస్తుంది. 

గ్రామీణ జీవన 
సౌందర్యాన్ని ఉన్నతంగా 


కవిత్వీకరించడంతో పాటు 
వెంకన్న గ్రామీణ జీవన 
విధ్వాంసాన్ని కూడా తన 
రచనల్లో విసృతంగా చిత్రించాడు. సరళీకృత ఆర్థిక 
విధానాల మూలంగా, (ప్రపంచీకరణ పెను తుఫాన్‌ 
కారణంగా విచ్చిన్నమవుతున్న చేతి వృత్తి కార్మికుల 
కష్టనష్టాలను, దగ్ధమవుతున్న బడుగు జీవుల బతుకు 
వెతలను, పతనమవుతున్న దేశీయ సాంస్కృతిక 
విలువలను వెంకన్న ఎంతో ప్రతిభావంతంగా అక్షర బద్ధం 
చేశాడు. “పల్లే కన్నీరు పెడుతుందో” అనే పాట 
ప్రపంచీకరణ వ్యతిరేక ఉద్యమానికి నాందిపలికింది. 
కుల, మత, వర్ష, లింగ వివక్షల అగ్ని కీలల్లో 
ప్రపంచీకరణ ఆజ్యం పోస్తుందని, తద్వారా ఆ వివక్ష 
నెదుర్కొంటున్న ప్రజాజీవితం అల్ల కల్లోలమవుతుందని 
వెంకన్న పాటల ద్వారా ప్రచారం చేశాడు. ఎంతో 
చారిత్రాత్మకమైన ప్రాధాన్యత కల్గిన “పల్లె కన్నీరు పాటి 
గల్లీ నుండి ఢిల్లీదాక ప్రజా సమూహాలను చైతన్య పరచి, 
పాలక వర్గాల పీఠాలను తారుమారు చేసింది. 
“అక్షరరూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళను 
కదిలిస్తే, పాట రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క కోటి 
మందిని కదిలిస్తుందని గోరటి వెంకన్న పాట 
నిరూపించింది. 

తెలంగాణ భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక, 
ఆధ్యాత్మిక వైభవ ప్రాభవాలను సరళంగా, శిల్ప 
సుందరంగా, కలమారా గళమారా గానం చేయడంలో 
వెంకన్న కీలకమైన పాత్ర పోషించాడు. ఉత్తేజభరితమైన, 
ఉద్వేగ పూరితమైన, తన ఆటపాటలతో తెలంగాణ 
ఉద్యమానికి వెంకన్న ఊపిరిపోశాడు. (గ్రామీణ జనులను, 
నగరవాసులను, మేధావులను ఉద్యమాభిముఖంగా 
మళ్ళించడంలో వెంకన్న పాట బాధ్యతాయుతమైన 
కర్తవ్యాన్ని నిర్వర్తించడంతో పాటు, తెలంగాణ సాహిత్య 
పరిణామ క్రమాన్ని వేగవంతం చేసింది. 


తెలంగాణ | 21 | ఫిబ్రవరి 2022 


యువ పురస్కారం తగుళ్ళ గోపాల్‌కు.. 
బాల పురస్కారం దేవరాజు మహారాజుకు... 


కేంద్ర సాహిత్య అకాడమీ యువ 
పురస్మారానికి తగుళ్ళ గోపాల్‌ ఎంపికయ్యారు. 
ఆయన రచించిన కవితా సంపుటి “దండ 
కడియంికు ఈ అవార్డు దక్కింది. మరో 
పురస్మారం కేంద్ర సాహిత్య అకాడమీ బాల 
పురస్మారం దేవరాజు మహారాజు రచించిన నేను 
అంటే ఎవరు” అనే నాటకానికి దక్కింది. 

యువ పురస్మారానికి ఎంపికైన తగుళ్ళ 
గోపాల్‌ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కలకొండ. 
ప్రస్థుతం నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం 
అజిలాపూర్‌లో ఎస్టీటీ ఉపాధ్యాయుడిగా విధులు 
నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తగుళ్ళ గోపాల్‌ 
మాట్లాడుతూ తన స్వగ్రామం కలకొండలో తన 
అనుభవాలు, జ్ఞాపకాలు, కష్టజీవుల తేన 
విధానం, ప్రజల కష్టసుఖాలే “ఉండ కడియం: 
రాయడానికి ప్రేరణ, స్పూర్తి అని చెప్పారు. ఒక పల్లెటూరి పిల్లగాడి జీవన 
విధానాన్ని అందులో ప్రతిబింబించేలా రచన చేసినట్లు తెలిపారు. ఒకరకంగా 


వచన కవితకు పాటకు మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసి వెంకన్న ప్రజల 
పాటకు కావ్య గౌరవాన్ని కల్పించాడు. సంత, గల్లీ సిన్నది, లాంటి పాటలను 
కథా గేయ కావ్యాలుగా. నల్లతుమ్మ, సెరువు, వెన్నెల, సీకటి బయలు, వంటి 
గేయాలను దీర్భ కవితలుగా విశ్లేషించవచ్చు. “ధూళి అంటని నీలి దుప్పటి నా 
సెరువు”, “పిడిలేని వెండి కొడవలివోలె నెలవంక”, “అమాస సీకటి కొండలు 
కోసే / వెన్నెల ఏరులు కావాలి” వంటి తాజా అభివ్యక్తులు, “పుప్పడి మించిన 
ఇసుక రేణువులు”, “కుంకుమ కన్న మెత్తని దుక్కులు” “పరుసుకున్న ఇసుక 
తిన్నెలు పత్తిపాన్సులకన్న మెత్తన” మొదలైన వినూతన ఖండికలు ఇందుకు 
తార్మాణంగా పేర్కొనవచ్చు. 

ప్రాచీన సంస్కృతాంధ్ర భాషా సాహిత్యాలను అధ్యయనం చేసిన గోరటి 
వెంకన్న తనలోని పండితుడిని దగ్ధం చేసుకొని “బడిపలుకుల భాషను 
త్రోసిరాజని, తెలంగాణ జీవ భాషకు తన పాటల్లో పట్టాభిషేకం చేశాడు. 
స్వతంత్రమైన మాత్రాఛందో గమనంతో వెంకన్న తన పాటలను జవనాశ్వంలా 


ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు 


ఇది తన ఆత్మకథ అని 


పేర్కొన్నారు. 

కేంద్ర సాహిత్య ఫ్‌ లా 
రాట మీ కాల గట తంల బరు? 
పురస్మారానికి ఎంపికైన 
దేవరాజు మహారాజు 


పూర్వ వరంగల్‌ జిల్లా 
జనగామ తాలూకా 
కోడూరులో జన్మించారు. 
కాకతీయ యూనివర్సిటీలో 
మాస్టర్స్‌ డిగ్రీ 
తీసుకున్నారు. ఆయన తెలంగాణ 
మాండలికంలో రాసిన గుండె గుడిసెకు 
మంచి పాఠకాదరణ లభించింది. 
ఆయన మొట్టమొదటి కవిత పాలు ఎర్రబడ్డాయి. ఇవే 
కాకుండా రాజముద్ర, మధుశాల, నీకు నాకు మధ్య ఓ 
రంగుల నది తదితర మొత్తం 85కు పైగా రచనలు చేశారు. 
ఎన్నొ అవార్డులు అందుకున్నారు. ఇందులో రాష్ట ప్రభుత్వ 
ఉగాది పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా 
పురస్మారం ముఖ్యమైనవి. 


కదం తొక్కించాడు. యతులు, ప్రాసయతులు, ప్రాసలు, 
అనుప్రాసలు సందర్భాను సారంగా, సహజ సిద్ధంగా 
వెంకన్న పాటల్లో అలవోకగా ఒదిగిపోతాయి. అంగీకార 
యోగ్యమైన సనాతన దృష్టి, ఆమోద యోగ్యమైన ఆధునిక 
దృష్టి కలగలిసిన సమ్మోహన తాత్విక శైలితో వెంకన్న తన 
గేయాలకు పుటం పెట్టుకోవడం వల్ల ఆబాల గోపాలానికి 
ఆయన పాట సామాజిక ఇతిహాసమై అలరారుతుంది. 
రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు 
గోరటి వెంకన్నను కోరి వరించాయి. భారతదేశంలో 
అత్యున్నత మైన కబీర్‌ సమ్నాన్‌ పురస్కారాన్ని గూడా 
స్వీకరించిన వెంకన్న తెలుగు పాట ఖ్యాతిని విశ్వవ్యాప్తం 
చేసాడు. 


ప్రముఖ కవి, శాసన మండలి సభ్యులు గోరెటి వెంకన్నకు ప్రతిష్టాత్మక “కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు - 
2021’ దక్కడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు. “వల్లంకి తాళం” అనే కవితా సంపుటికి 


జా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమన్నారు. గోరెటి వెంకన్నకు ఈ సందర్భంగా సీఎం 
శుభాకాంక్షలు తెలిపారు. అలాగే “బాల సాహిత్య పురస్కారం” విభాగంలో, “నేను అంటే ఎవరు? నాటకం రచయిత 
దేవరాజు మహారాజుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం పట్ల కూడా సీఎం హర్షం వ్యక్తం చేశారు. 
శుభాకాంక్షలు తెలిపారు. ఇక మరో విభాగం యువ పురస్మారం కింద దండ కడియంి కవితా సంపుటికి కేంద్ర 
సాహిత్య అకాడమీ అవార్డు లభించడం పట్ల ముఖ్యమంత్రి రచయిత తగుళ్ళ గోపాల్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. 
గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, తగుళ్ళ గోపాల్‌ ముగ్గురు తెలంగాణ బిడ్డలకు కేంద్ర సాహిత్య అవార్డులు 


దక్కడం పట్ల సీఎం ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు రావడం ద్వారా తెలంగాణ సాహితీ గరిమను మరోసారి ప్రపంచానికి 


చాటిందని సీఎం ప్రశంసించారు. 


తెలంగాణ | 22 | ఫిబ్రవరి 2022 


— నూ గోరటి లెంకన్న 


ఏ గాలి చెరిపెయ్యలేని 
పాలపుంత 

ఏ నలుపులేని 

పున్నమి వెన్నెల 

ఏ మచ్చలేని అలచెంద్రవంక 
మా గోరటివెంకన్న 


అతడు 

ఆరున్నొక రాగమైతే 
చినుకులు చెరువులై 

నదులై పోటెత్తుతవి 

బీడు పొలాలు వాకిట్లో 

పంట కల్లాలై పరుచుకుంటవి 
ఆ కలంలోని సిరా 
తత్వకవుల స్వేద జలం 


అతడు నడిచొస్తుంటే 
భూదేవతమ్మ బోనమెత్తుకొచ్చినట్లే 
దేవసిరిమల్లెలజి 

రాగాలు రాసిపోసినట్లే 
సద్దులబతుకమ్మ చల్లగా నవ్వినట్లే 


అతడు 
అందెలు చిటుకేస్తే 


పాలపిట్ట పరుగుపరుగున పరుగెత్తుకొస్తది 


నెలవంక 

పోరు సైరన్‌ మోగిస్తది 
సామ్రాజ్యవాదంపై యుద్దానికి 
బరిగీసి దండుకడ్తది 


అస్తిత్వం కోసం 

అగ్గిగొంతై జ్వలిస్తడు 

దురాచార అందకారాల పై 

పెను జ్వాలై రగిలిపోతడు 

అరాచక దోపిడి గుండెలమీద 

పిడుగుల తుఫానులై కురుస్తడు 
బైరాగిలా 


సంతలోని దుఃఖాన్ని వలపోస్తడు 
సంచార సౌందర్యాన్ని జొన్నకంకుల్లా కళ్ళముందు ఆరబోస్తడు 
హరిదాసులా ఏకునాదం మీటుతూ 


అపర సిద్దయోగై బోధచేస్తడు 
వ్‌ పట్టింపులు లేని పాలకొమ్మ 


మా గౌరారం వెంకన్న 


దుందుభి వాగు 

దోసెడు నీళ్లు తాపినందుకేమో 

ఊరూరా పెద్దవాగు పేగుతడై ప్రవహిస్తడు 
అతడు నడువకపోతే 

తోవ చిన్నబుచ్చుకుంటది 

పాడకపోతే 

చీకటికి చిర్రైత్తుకొస్తది 


దున్న ఇద్దాసు జ్ఞాన తత్వాలు 
హనుమద్దాసుల భక్తి గీతాలు 
నిండు కల్లుకుండలా 

కడుపునిండా కమ్మని సంకీర్తనలకు 
నడిచే సూర్యుడు చిందేస్తడు 

వెలిగే చంద్రుడు కోలాటమేస్తడు 


పలుగురాళ్ళల్ల 

కవిత్వానికీ నాగలికట్టి 
పాలమూరు పదాలతో 
కోట్లచరణాలను కొండ్రేసినాడు 
ఆ హరిశ్చంద్రుడులా 
సత్యానికి కాటికాపరి 


తెలంగాణ తడిని తెలుగు నుడికారాన్ని 
జానపద వోయ్యారాల్ని జీరగోంతులో ఒంపుకొని 
మట్టి భాషల మలీదలను 

మొహబ్బతుగా పంచి 

ప్రపంచానికి షర్బత్‌ లా తాపిన 

ఈతరం కాలజ్ఞాని మా వెంకన్న 


గల్లీచిన్నది గరీబోల్లకథ పెద్దది 

పేదరికపు ఆత్మ గీతం 

కొంగమ్మకు వెండిరెక్కలు తొడిగిన భాషా సౌందర్యం 
పాటపాడేటి పిల్లలు ఆటలాడేటి పిల్లల 

పాట బాలల జాతీయగీతం 

నల్లతుమ్మచెట్టుకు కావ్యగౌరవమైన 

వెన్నెల వెలుగుల రేలపూతలు 

వల్లంకి తాళం, పూసిన పున్నమి 

వెంకన్న కవిత్వపు పూదోటలు 


ఆకాశం 
ఈ నేలకు కానుకగా ఇచ్చిన ఇంద్రధనుస్సు 
మా గోరటివెంకన్న 
- వనపట్ల సుబ్బయ్య 


తెలంగాణ | 23 | ఫిబ్రవరి 2022 


| 


MINT CONFERENCE HALL 
| COLLECTORATE, NALGONDA 


నల్లగొండ పురోభివృద్ధికి 


నిధుల కొరత రానివ్వం : సె 


రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల మాదిరిగానే చారిత్రక 
నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా పురోభివృద్ధి 
చెందాలని, నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని, 
ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని 
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. 


నల్లగొండ పట్టణాన్ని అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని, 
నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయిస్తుందని, ఇందుకు 
తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని జిల్లా మంత్రి జగదీశ్వర్‌ రెడ్డిని, స్థానిక 
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డిని, కలెక్టర్‌ సహా ఉన్నత woo టీఎం 
ఆదేశించారు. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ 
పరిశీలించాలని, అందుకు పాదయాత్ర చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 

నల్లగొండ మున్సిపాలిటీలో మౌలిక వసతులు మెరుగుపరచడం, పలు 
అభివృద్ధి కొక ాత్తను చేపట్టే విషయమై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష 


ore 


సమావేశం నిర్వహించారు. 

నల్లగొండ అభివృద్ధి కోసం పట్టణంలో పర్యటించి, 
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్‌ శాఖ 
మంత్రి “కేటీఆర్‌ను, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి వేముల 
ప్రశాంత్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. పాదయాత్రలు చేపట్టి 
అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. 

నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం నిబద్ధతతో 
మున్సిపల్‌ కమిషనర్‌ ను వెంటనే నియమించాలనీ సీ 
అన్నారు. ఈ మేరకు సిద్ధిపేట మున్సిపల్‌ లగా 
రమణాచారిని నల్లగొండకు వచ్చి పనిచేయాల్సిందిగా 
సీఎం ఫోన్లో ఆదేశించారు. నల్లగొండను అభివృద్ధి చేసే 
దాకా నిద్రపోవద్దని, సిద్దిపేటను తీర్చిదిద్దినట్లుగా 
నల్లగొండనూ తీర్చిదిద్దాలని అన్నారు. 

ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో మురుగు నీటి 
అండర్‌ [డైనేజీ కాల్వలు, ఆటల కోసం స్టేడియం, పట్టణ 
వాసులు కోసం ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు, 


తెలంగాణ | 24 | ఫిబ్రవరి 2022 


రైతు బజార్లు, దవాఖానాలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఎలా 
వున్నాయి అంటూ సంబంధిత అధికారులను సీఎం ఆరా తీశారు. 

నల్లగొండలో స్ట్రీట్‌ లైట్ల పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారు 
నల్లగొండలో విద్యుత్‌ పరిస్థితిని మెరుగు పరిచేందుకు వెంటనే కావాల్సినన్ని 
సబ్‌ స్టేషన్లు నిర్మించాలని విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. 
పట్టణంలో అనువైన స్థలాలను ఎంపిక చేసుకొని, వాటిలో వెంటనే ఇంటిగ్రేటెడ్‌ 
మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని, రైతు బజార్లు నిర్మించాలన్నారు. 

ఉదయసముద్రం అద్భుతమైన నీటి వసతితో కళకళలాడుతున్న నేపథ్యంలో 
ట్యాంక్‌బండ్‌ను సుందరీకరించాలని చెప్పారు. నల్లగొండ వాసులకు 
ఆహ్లాదకరమైనరీతిలో అర్బన్‌ పార్కును అందుబాటులోకి తేవాలని అన్నారు. 
సభలు, సమావేశాల కోసం అధునాతన సౌకర్యాలతో రెండు వేల మంది 
సామర్థ్యంతో కూడిన టౌన్‌ హాల్‌ నిర్మించాలన్నారు. ఇందుకోసం నగరం 
నడిబొడ్డున అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని స్థానిక ఎమ్మెల్యేను, జిల్లా 
కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. 

నల్లగొండలో జనాభా పెరుగుతున్నందున పాదచారుల కోసం ఫ్రట్‌ పాత్‌ 
లు నిర్మించాలన్నారు. అండర్‌ (గ్రౌండ్‌ [డైనేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. 
ఉప్పల్‌ భగాయత్‌ మాదిరిగా లాండ్‌ పూలింగ్‌ చేపట్టి, కాలనీల నిర్మాణానికి 
పూనుకోవాలన్నారు. 

గతంలో నల్లగొండ పట్టణంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉండేదని, 
మిషన్‌ భగీరథ పథకంతో ఆ సమస్య తీరిపోయిందని అధికారులు సీఎంకు 
వివరించారు. నల్లగొండలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల పురోగతిపై సీఎం ఆరా 
తీశారు. నల్లగొండలో వైకుంఠధామాల పరిస్థితిపై ఆరా తీసిన ముఖ్యమంత్రి 
హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు వేర్వేరుగా శ్మశాన వాటికల నిర్మాణాన్ని 
ప్రత్యేకంగా చేపట్టాలన్నారు. 


ప్రాజెక్టుల నిర్మాణాల్లో పాల్గొని అక్కడే స్థిరపడిపోయి, 
గం థె 


దశాబ్దాలుగా జీవనం కొనసాగిస్తున్న అర్హులైన 
కుటుంబాలకు ఇంటి _ క్వార్టర్లకు, _ స్థలాలకు 


పట్టాలిచ్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం అన్నారు. 
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా అక్కడే 
నివాసం ఏర్పరచుకున్న _ కాలనీవాసులతోపాటు, 
నిజామాబాద్‌, ఖమ్మం తదితర జిల్లాల్లో ప్రాజెక్టుల కింద 
కూడా ఈ సమస్యలు ఉన్నాయని, అక్కడ కూడ అర్హులైన 
వారికి పట్టాలిచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, 
రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం 
ఎదురు చూస్తున్న వారికి శాశ్వత పట్టాలు కల్పించాలని, 
ఆ దిశగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ 
సోమేశ్‌ కుమార్‌ను సీఎం ఫోన్లో ఆదేశించారు. 
నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొని ఇక్కడే 
నివాసం ఉంటున్న కాలనీ వాసులకు పట్టాలిస్తామని 
గతంలో మాట ఇచ్చామని, ఇచ్చిన మాటను 
నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి 


స్పష్టం చేశారు. “మాట ఇచ్చినపుడు ఆ 
మాట నిలబెట్టుకోవడం ధర్మమని, 
మనది ఇచ్చిన మాట నిలబెట్టుకునే 
ప్రభుత్వమని” ప్రజా ప్రతినిధులకు 
సీఎం స్పష్టం చేశారు. ఇపుడు ఎన్నికల 
కోడ్‌ కూడా తొలగిపోయినందున 
అర్హులైన సాగర్‌ కాలనీవాసులకు, 
నియమ నిబంధనలను అనుసరించి, 
కొంత వెసులుబాటును కల్పించి 
అయినా సరే, పటాలు మంజూరు 
చేయాలని అధికారులను ఆదేశించారు. 

“దశాబ్దాల క్రితం ప్రాజెక్టుల నిర్మాణాల సందర్భంగా పేద కూలీలు, ఎస్సీ, 
ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలే అధికంగా పాల్గొన్నారు, వారు ఇక్కడే 
నివాసమున్నారు, అలాంటిదే ఇక్కడ కూడా నాగార్జున సాగర్‌ మున్సిపాలిటీగా 
ఏర్పాటైంది. వారంతా తక్కువ స్థలాల్లోనే ఇండ్లు కట్టుకున్నారు, వారందరికీ 
పట్టాలి వ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉన్నది.” అని ముఖ్యమంత్రి 
అన్నారు. 


సమీక్ష సమావేశం అనంతరం నల్లగొండ క్లాక్‌ టవర్‌ సెంటర్‌లో వున్న 
ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ కార్యాలయాలను సీఎం సందర్శించారు. నల్లగొండ టౌ 
న్‌ హాల్‌ నిర్మాణానికి నగరం నడిబొడ్డున వున్నందున, ఇరిగేషన్‌, ఆర్‌ అండ్‌ 
భీ శాఖల కార్యాలయాల ప్రాంగణం టౌన్‌ హాల్‌ నిర్మాణానికి అనువుగా 


వుంటుందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు సీఎం 
స్వయంగా పరిశీలించారు. 

ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు జి. జగదీశ్‌రెడ్డి, 
హరీశ్‌రావు, వి. శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపి బడుగుల లింగయ్య 
యాదవ్‌, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర రెడ్డి, గుత్తా సుఖేందర్‌ 
రెడ్డి, ఎంసి కోటి రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌ రెడ్డి, 
చిరుమర్తి లింగయ్య, శానంపూడి సైదిరెడ్డి, నోముల భగత్‌, 
రవీంద్ర నాయక్‌, భాస్మర్‌ రావు, జెద్పి ఛైర్మన్‌ బండా 
నరేందర్‌ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, 
జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, ఎస్పీ రమా 
రాజేశ్వరి, మున్సిపల్‌ ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, పలు 
శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్రి 


4 11 


F METRES MPLANT MORE ery 171 if 


జుం మహానగరంలో పచ్చదనం (గ్రీనరి) పెంచి, సుందరీకరణ 
రే పనులలో భాగంగా వివిధ రకాల మొక్కలు, ఆకర్షణీయ పూల మొక్కలు 
ఏర్పాటు చేశారు. తద్వారా ఉష్ణోగ్రతను తగ్గించడం, కాలుష్యాన్ని నివారించి ప్రజలకు 
చక్కటి వాయువును అందించే ప్రయత్నం జరుగుతున్నది. పై ఓవర్‌, స్మైవేల క్రింద 
మధ్యభాగంలో, పిల్లర్లకు వర్టికల్‌ గార్డెన్‌ అలంకరించడం వలన వాహనదారులతో 
పాటు పాదచారులకు ఆహ్లాదకరంగా మారింది. పచ్చదనంలో భాగంగా వినూత్న 
పద్ధతిలో వర్టికల్‌ గార్డెన్లను ముమ్మరంగా చేపట్టారు. ముఖ్యంగా ప్లై ఓవర్లు, స్మైవేలలో 
క్రింది భాగానా పిల్లర్లను వర్టికల్‌ పద్ధతిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. 

నగరంలో అందుబాటులోకి వచ్చిన 11 ఫై ఓవర్‌ లైన ఖైరతాబాద్‌ జంక్షన్‌, మూసి 
బ్రిడ్జి, నాగోల్‌, కూకట్‌పల్లి దగ్గర మొత్తం 10 ఫై ఓవర్లకు సంబంధించిన 44 పిల్లర్లను 
సుందరీకరణ చేయడం మూలంగా కాలుష్య నివారణతో పాటు ఉష్ణోగ్రతను 
తగ్గించేందుకు దోహదపడుతోంది. అంతేకాకుండా మరి కొన్ని ఫై ఓవర్లు, వివిధ రకాల 
బిడ్డలకు, పై ఓవర్లు అయిన నల్గొండ ౫ రోడ్డు, హీలివాకి, అంగర హాన్స్‌ 
జె.యన్‌.టి.యు, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి (11, L2) రోడ్డు నంబర్‌ 45 ఫై ఓవర్లు, 
దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, ప్రకృతి సిద్ధంగా ఉండే పచ్చదనంతో సుందరీకరణ 
చేపట్టారు. కొత్తగా ప్రారంభించిన అబ్బుల్‌ వ (మిధాని - జస హాస్పిటల్‌ జంక్షన్‌) 
ఫై ఓవర్‌ క్రింది భాగంలో వర్టికల్‌ గార్డెన్‌ అందరినీ ఆకర్షిస్తున్నది. హైదరాబాద్‌లో అతి 
పెద్ద షేక్‌ పేట్‌ బ్రిడ్జి క్రింది భాగంలో మొట్ట మొదటి సారిగా గార్డెన్‌ ఏర్పాటు చేశారు. 
అందులో సిట్టింగ్‌ “కుర్చీలు ఏర్పాటు, వాంగ్‌ ట్రాక్‌ నిర్మించి ప్రజలకు అందుబాటులో 
ఉంచారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత శోభన్‌రెడ్డిలు 
హరితహారం కార్యక్రమం అమలులో వందకు వంద శాతం విజయవంతం చేసేందుకు 
కృషి చేస్తున్నారు. జనవరి మాసం నుండి ప్రతి శుక్రవారం గ్రీన్‌ డే పాటించేందుకు 
వీలుగా మేయర్‌ చర్యలు చేపట్టారు. 


జే శి! 
లన రూ చవ. 


తెలంగాణ | 27 | ఫిబ్రవరి 2022 


కొండపల్లి వేణుగోపాల రావు 


యకత్వం వేరే రాజకీయం వేరే అని గోదావరి నదిపై 
కాళేశ్వరం బహుళార్థక సాధక ప్రాజెక్ట్‌, ఇతర ప్రాజెక్టులైన 
సీతారామ ప్రాజెక్టు. దేవాదుల ప్రాజెక్టు సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ 
ప్రాజెక్టు, సీతారామ బహుళార్థక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా నివృత్తి 
నాను మున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి ప్రత్యేక 
అభినందలు, | 
నాయకుడు ఎప్పుడైనా భావి తరాలకు ప్రయోజనాలు కలగాలని 
భావిస్తాడు. అదే రాజకీయ నాయకుడు తన అధినేతల కోసం 
ప్రయత్నిస్తాడు. నాయకుడు శక్తివంతమైన రాష్టాన్ని తయారుచేస్తాడు. | 
ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ ఒక మెరుగైన సమర్థత, సూక్ష్మదృష్టి, 
సరళతరంతో కూడిన స్పష్టమైన లక్ష్యం, ప్రత్యేక ఆలోచనా విధానం 
గల నాయకుడు. అందువల్లే నదీ జలాలపై అధికారంలోకి రాగానే 
అతి త్వరితంగా నిర్ణయం తీసుకోవడమే కాక దానిని అమలు 
చేయడం వలన మన దేశంలో తెలంగాణా రాష్టానికి ప్రత్యేక స్థానం 
ఏర్పడింది. మన రా(ష్టానికి గల రెండు ప్రధాన నదులు కృష్ణా, 
గోదావరిలు అని అందరికీ తెలిసిందే. కృష్ణానది నీటి లభ్యత ran 
విషయంలో రాష్టం ఏర్పడే నాటికే ట్రిబ్యునల్‌/ సుప్రీంకోర్టులో కా 3 
పోరాటం జరుగుతోంది. అక్కడ ప్రాజెక్టులు చేపట్టడం అంత సులభం 
కాదు. అంతర్‌ రాష్ట్ర జలవివాదాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా 
కొత్తగా ఏర్పడిన రాష్టాల మధ్య నీటి సమస్య ఉండడం వలన నికర 
జలాల ఆధారిత ప్రాజెక్టులు చేపట్టడం అంత సులభం కాదు. 
అదే గోదావరి నదిలో పుష్కలమైన నికర జలాల లభ్యత ఉన్నా, 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాజెక్టులు చేపట్టకపోవడం, నదీ 
జలాలు సముద్రం పాలు అవడం అందరికీ తెలిసిన విషయమే. 
నికర జలాలపై ఎలాంటి గొడవలు లేని గోదావరిపై కాళేశ్వరం 
బహుళార్ధక సాధక ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా అంతర్జాతీయంగా 
తెలంగాణ రాష్ట్థానికి ఒక గుర్తింపు తేవడం ప్రశంసనీయం. నిధుల 


కొరత రాకుండా “కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ 
కార్పోరేషన్‌ లిమిటెడ్‌”ను ప్రత్యేక ప్రయోజనం 
(special purpose Vehicle) క్రింద 
స్థాపించి దానికి సమగ్ర రూపం కల్పించి, 
సమర్థవంతంగా నిర్వర్తించి నవరత్న హోద 
కలిగిన కేంద్రసంస్థ “Rural Electrification 
Corporation Ltd.” ద్వారా ‘A గ్రేడ్‌ 
సర్టిఫికేట్‌ పొందడం తెలంగాణ (ప్రజలకు, 
తెలంగాణా రాష్ట్రానికి యావత్‌ దేశంలోనే ఒక 
ప్రత్యేక గుర్తింపు రావడం గర్వకారణం. 

ఏ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును చేపట్టిన, 
లక్ష్యానికి కావలసిన నీటిలో 75 శాతం నిల్వ 
తసుకానై మధ్యంతర రిజర్వాయర్లు ఉంటేనే ఆ ప్రాజెక్ట పూర్తి సామర్థ్యం తో 
పనిచేస్తుంది. ముఖ్యమంత్రి దూరదృష్టితో తెలంగాణాలోని 13 జిల్లాల్లో 18.25 
లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు, 20 జిల్లాల్లో విస్తరించి ఉన్న 18.82 లక్షల 
ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు, 194 tmco లిఫ్టింగ్‌ సామర్థ్యంతో, 
20లిఫ్ట్‌లు, 19 పంప్‌ హౌజ్‌లతో, 141tMంల నీటి సామర్ధ్యం గల మేడిగడ్డ, 
అన్నారం, సుందిళ్ళ, మిడ్‌ మానేర్‌, అనంతసాగర్‌, రంగనాయక్‌ సాగర్‌, 
మల్లన్నసాగర్‌, గంథమల్ల, కొండపోచమ్మసాగర్‌, బస్వాపూర్‌ మధ్యంతర 
రిజర్వాయర్లతో, త్రాగు, సాగు నీరు అందించడానికి 2016లో చేపట్టి, జూన్‌ 
2019 నాటికి ప్రారంభించడం వారి లక్ష్యానికి, సమర్థతలకు నిదర్శనం. 

కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (11901), ప్రాజెక్టు 
యొక్క అభివృద్ధి, నిధుల సమీకరణ, నిర్వహణను పర్యవేక్షించడానికి ఏర్పాటు 
చేసింది. ఈ కార్పోరేషన్‌ నిధులన్నీ సక్రమంగా ఖర్చు చంద. లక్ష్యాలను 
కూడా సాధించిందని, రుణవాయిదాలను సక్రమంగా చెల్లిస్తున్నారని కేంద్ర 
ప్రభుత్వానికి చెందిన REC Ltd., ‘A సర్టిఫికేట్‌ ఇవ్వడం, జాతీయ, 
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వ పరపతిని తారాస్థాయికి పెంచినట్లే 
కాకుండా, ప్రాజెక్టుపై విమర్శలన్నింటికీ చెక్‌ పెట్టినట్లే. అలాగే భవిష్యత్తులో 


ప్రాజెక్టుల కోసం చేపట్టే రుణ సమీణకరణ సులభమే 
కాకుండా ఉత్సాహాన్ని అవకాశాలను కల్పిస్తున్నది. 

అంతేకాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో 1480 tmc ల 
నికర జలాల లభ్యత ఉన్నదని లెక్కకట్టిన చయం 
అందరికీ తెలిసిందే. గోదావరి అవార్డులో ప్రధానంగా 
సింగూర్‌, నిజాంసాగర్‌, ఇచ్చంపల్లి ప్రాజెక్టుల నీటి 
పరిమాణాలు పేర్కొన్నారు కానీ, ఏ ఇతర భారీ ప్రాజెక్టుల 
నీటి వినియోగం నిర్దేశింపబడలేదు. జన బాహుళ్యంలో 
ఉన్న 1480 tM౭ల ఈ అవార్డులో ఎక్కడా పేర్కొనలేదు. 
అయినాగాని, ఉమ్మడి జిల్లాలోనే 1480 {tMంలలో 
తెలంగాణకు 968 tMంలు అని లెక్క కట్టారు. ఈ 968 
tmc లనే సమగ్రంగా వాడుకోవడానికి మన ముఖ్యమంత్రి 
కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే కాకుండా సీతారామ 
ప్రాజెక్టు, దేవాదుల ప్రాజెక్టు, బహుళార్థక సాధక ప్రాజెక్టు, 
సమ్మక్క ప్రాజెక్టు, వరద కాలువ ప్రాజెక్టు, సీతారామ 
బహుళార్థక సాధక ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. 
వీటికోసం తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక వసతుల 
అభివృద్ధి కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (TSWRIDCL)ను 
2018లో ప్రత్యేక ప్రయోజనం (special purpose Ve- 
hicle) పొందడానికి స్థాపించడం జరిగింది. ఈ 
ప్రాజెక్టుల ద్వారా 11.18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు 
10.47 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, పారిశ్రామిక 
అవసరాలు తీరుతాయి. ఈ కార్పోరేషన్‌ ఆయా ప్రాజెక్టుల 
డిజైనింగ్‌, నిర్మాణం, నిధులు, రుణాల సేకరణ, ప్రాజెక్టుల 
ద్వారా లభించే ఫలితాల వరకు అన్ని కీలక బాధ్యతలను 
పర్యవేక్షిస్తుంది. 

కేంద్ర విద్వుత్తు శాఖ పరిధిలోని REC Ltd., వివిధ 
రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణాల కోసం తీసుకున్న నిధులు, 
వాటి వినియోగం, చెల్లింపుల ఫలితాలు తదితర 
అంశాలను అధ్యయనం చేసి గ్రేడింగ్‌లను ప్రకటిస్తుంది. 
TSWR IDL కు ‘A+ గ్రేడ్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడం ప్రభుత్వ 
పారదర్శకతకు నిదర్శనం. తెలంగాణ ప్రాంత ప్రజల తర 
తరాల జల స్వప్నాలను అతికొద్ది కాలంలో స్ఫుర దృష్టితో 
తీరుస్తున్న కేసీఆర్‌ తీరును అభినందిచాల్సిందే. అ 


తలంగాణ | 29 | ఫిబ్రవరి 2022 


తెలంగాణా మహా కుంభమెళా... 
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర 


సియా ఖండంలో జరిగే అతిపెద్ద ఆదివాసి మహాసమ్మేళనంగా 

సమ్మక్క-సారలమ్మ జాతర వర్ధిల్లుతోంది. ఒక కుంభ మేళా, 
శబరిమల అయ్యప్ప మకర జ్యోతి దర్శనం, మక్కా సందర్శనను చేసే లక్షలాది 
భక్తుల మాదిరిగానే దట్టమైన అటవీ ప్రాంతంలో జరిగే సమ్మక్క సారలమ్మ 
జాతరకు రోజుల్లోనే దాదాపు ఒక కోటి కి పైగానే భక్తులు సందర్శిస్తారు. 
వీరిలో అత్యధికంగా గిరిజనులు ఉండడం ఈ మేడారం జాతర ప్రత్యేకతగా 
చెప్పుకోవచ్చు. 1996 లో ఈ జాతరను అప్పటి రాష్ట ప్రభుత్వం రాష్ట 


కన్నెకంటి వెంకట రమణ 


పండగగా ప్రకటించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 
అనంతరమే మేడారం జాతరకు ప్రపంచ ప్రఖ్యాతి 
లభించిందని పేర్కొనవచ్చు. 

విలక్షణమైన జీవన విధానం ఉన్న ఆదివాసీలు 
ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలను కలిగిఉంటారు. 


మేడారం సమ్మక్కసారలమ్మ 
జాతర - 2022 వివరాలు 


ఫిబ్రవరి 17న చిలకలగుట్ట నుంచి సమ్మక్క 
దేవతను గద్దెల వద్దకు చేరుస్తారు. 


ఫిబ్రవరి 19న దేవతల వన ప్రవేశంతో మహా 
జాతర ముగింపు. 


ప్రకృతితో మమేకమైన ఈ గిరిజనులు ఆరాధించే 
దేవతలంతా ప్రాకృతిక సంబంధమైన భావనలతోనే 
ఉన్నారు. ప్రతి రెండేళ్లకోసారి మాఘపౌర్ణమికి ముందు 
నాలుగురోజుల పాటు ఈ మహాజాతర భక్తజన 
సందోహంతో పోటెత్తుతుంది. మేడారానికి 8 కిలోమీటర్ల 
దూరంలోని కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మను గిరిజన 
సాంప్రదాయ మేళతాళాలతో, డప్పుచప్పుల్లతో గద్దె పైకి 
తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. దీనికి రెండు రోజుల ముందే 
సారలమ్మ తండ్రి అయిన పగిడిద్ద రాజును కొత్తగూడెం 
మండలం పూనుగొండ్ల నుండి తీసుకు వస్తారు. సారలమ్మ 
భర్త అయిన గోవిందరాజులు ఏటూరు నాగారం 
మండలం కొండాయి గ్రామంనుండి ఒకే రోజు గద్దెల పైకి 
తీసుకు వచ్చి ప్రతిష్టిస్తారు. మరుసటి రోజు సమ్మక్క తల్లిని 
చిలుకల గుట్ట నుండి గద్దె పైకి తీసుకువచ్చి ప్రతిష్టిస్తారు. 

అమ్మవార్లు గద్దె మీద కొలువుతీరిన రోజు నుండి 


కోట్లాదిమంది గిరిజనులు, గిరిజ నేరులు తమ మొక్కులు చెల్లించుకోవడానికి 
పసుపు కుంకుమలను, ఓడి బియ్యాలను, బెల్లాన్ని సమర్పిస్తారు. కోడిపుంజులు, 
మేకపోతుల బలులిస్తారు. సమ్మక్క గద్దె చేరే సమయంలో కోడిపుంజులు గాలిలో 
ఎగురవేసి ఆరగింపును చేస్తారు. తలనీలాలు సమర్పించి జంపన్నవాగులో 
పుణ్యస్నానాలు చేసి తల్లులను దర్శించుకుంటారు. ఇదే జాతరలో లక్ష్మీ దేవరల 
సందడి, జానపదుల పూనకాలు, జంతు బలులు, ప్రీ వేషాలు ధరించిన 
మగవారు, ఛత్తీస్‌ గఢ్‌ గిరిజనుల ప్రత్యేక నృత్యాలు... ఇలా మేడారం జాతర 
వైభవాన్ని ప్రత్యక్షంగా చూడాలే గానీ ఆ సాంస్కృతిక వైభవాన్ని వర్ణించడం 
సాధ్యం కాదు. 


మేడారం జాతరలో ప్రతీదీ వినూత్నమే 


రెండు వెదురు కర్రలకు కట్టిన కుంకుమ భరిణల రూపంలో జంట 
వనదేవతలుగా, తల్లీబిడ్డలు (సమ్మక్క-సారలమ్మ) భక్తుల్ని అనుగ్రహిస్తారని 
ప్రతీతి. నాలుగురోజులపాటు సాగే ఈ జాతరలో మొదటిరోజును ఆది 
ఘట్టంగా వ్యవహరిస్తారు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క ప్రతిబింబమైన కుంకుమ 
భరిణను తోడ్మొనివస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మ ప్రతిరూపమైన పసుపు 
భరిణెను తీసుకొస్తారు. ఈ రెండింటిని కొత్త వెదురు కర్రలకు కట్టి, జలాభిషేకం 
చేస్తారు. సమ్మక్క సారలమ్మలకు 'మండెమెలిగే' పేరిట తొలిపూజలు 
నిర్వహిస్తారు. రెండోరోజు మహాఘట్టంలో “మందిర సారె పేరుతో జంటశక్తి 
మాతలకు చీరసారెల్ని సమర్పిస్తారు. మూడో రోజున “నిండు జాతరి నాడు 
మేడారం లక్షలాది భక్తుల సందోహంతో వర్ధిల్లుతుంది. బెల్లపు దిమ్మెల్ని 
“'బంగారంిగా వ్యవహరిస్తూ వాటిని అమ్మతల్లులకు భక్తులు మొక్కుబడులుగా 
చెల్లిస్తారు. నాలుగోరోజు శక్తిమాతల 'వనప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది. 


విగ్రహాలు లేని వినూత్న జాతర 


సమ్మక-సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను 
ప్రతిబింబిస్తుంది. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను 
1940వ సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునే 
వారు, కాని 1940 తర్వాత ప్రజలంతా విసృతంగా జరుపుకుంటున్నారు, ఏటేట 
జనం పెరుగుతుండడంతో జాతరను కొండ కింద జరపడం (ప్రారంభించారు, 
అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఏర్పాటుచేయబడి ఉంటాయి, ఈ గద్దెలపైకి 
జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణలను తీసుకు 
వస్తారు, పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణా 
నుండే కాకుండా మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలనుండి 
సుమారు కోటికి పైగా భక్త జనం వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు. 


సమ్మక్క జాతర చారిత్రిక నేపథ్యం ఇదీ 


కోయ గిరిజనుల ఉనికి కోసం పోరు సల్పిన సమ్మక్క-సారలమ్మ జాతర 
కీ.శ. 1260 నుంచి 18320 వరకు ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్ర చక్రవర్తి 
కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి. ఆ 
కాలంలో మేడారం ప్రాంతాన్ని పగిడిద్దరాజు పరిపాలించే వారు. ఇతను 
కాకతీయుల సామంతరాజు. అప్పటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు 
మేనల్లుడైన పగిడిద్ద రాజు సతీమణి సమ్మక్క, ఆమెకు పగిడిద్దరాజుతో వివాహం 
జరిపించారు. పగిడిద్దరాజు, సమ్మక్క దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, 
జంపన్న ముగ్గురు సంతానం. మేడారం పరిగణాలను కోయరాజులు 
కాకతీయులకు సామంతులుగా ఉండి పరిపాలించేవారు. 


ఓసారి మూడు, నాలుగేళ్ళ పాటు మేడారం 
ప్రాంతంలో అనావృష్టి ఏర్పడింది. దీంతో ప్రజలు పన్నులు 
కట్టలేని దయనీయ స్థితికి చేరుకున్నారు. పగిడిద్దరాజు 
తాను కప్పం కట్టలేనంటూ చేతులేత్తేశాడు. దీంతో 
ప్రతాపరుద్రుడు వారిపైకి సైనికులను పంపాడు. కాకతీయ 
సైన్యం ములుగు జిల్లాలోని ములుగు సమీపంలో 
లక్నవరం సరస్సు వద్ద స్థావరం ఏర్పాటు చేసుకొని 
యుద్దం ప్రకటించారు. పగిడిద్ద రాజు అతని కుమార్తెలు, 
నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు కలిసి 
కాకతీయ సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ 
వాగు వద్ద నిలువరించి పోరాడి వీరమరణం పొందారు. 
కుమారుడు జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య 


తెలంగాణ | ౩2 | ఫిబ్రవరి 2022 


చేసుకున్నాడు. నాటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ది గాంచింది. 
తన కొడుకు, కుమార్తె మరణించారన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి 


వచ్చి కాకతీయ సైనికులపై విరుచుకుపడింది. ఈటెలు, బళ్ళాలతో 
కాకతీయసైన్యాలను పరుగెత్తించి అంతం చేసింది. ఇక ఓటమి తప్పదని 
భావించిన ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా సమ్మక్కను బల్లెంతో వెనుక 
నుంచి పొడవడంతో మేడారం (గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టకు 
వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత ఆమె అదృశ్యమైంది. తర్వాత తప్పు 
తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారాడు. 


పది రోజులనుందే జాతర పూజా కార్యక్రమాలు 


జాతర గద్దెల ప్రాంగణానికి సాంప్రదాయ పద్ధతిలో దేవతలను తీసుకు 
వస్తారు. వంశపారపర్యంగా వస్తున్న గిరిజనులే ఇక్కడ పూజారులుగా 


కొనసాగుతున్నారు. మేడారం జాతరకు సుమారు పది 


రోజుల ముందు నుంచే పూజా కార్యక్రమాలు 
నిర్వహిస్తారు. సారలమ్మ పూజారులు కన్నెపల్లిలోని గుడి 
వద్ద అమ్మ వారిని పూజించి సమ్మక్క దేవతాపూజారులైన 
సిద్దబోయిన వారింటికి వస్తారు. సమ్మక్క పూజారులు 
చిలుకలగుట్ట వద్దకు వెళ్ళి దేవతను కుంకుమ భరిణ 
రూపంలో తీసుకు వస్తారు. ఈ సందర్భంగా జిల్లా 
అధికారులు 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను 
గద్దెకు తీసుకు వస్తారు. భక్తుల మొక్కుబడుల రూపంలో 
బంగారం(బెల్లం)ని సమర్పించుకుంటారు. కోళ్లను, 
మేకలని, గొర్లని బలిఇస్తారు. మూడు రోజుల జాతర 
అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేస్తారు. 


గిరిజనులకు సంవత్సరం పొడుగునా 
ప్రకృతి పండగలే 


ప్రకృతితో సహజీవనంచేసే కోయ గిరిజనులు 
సంవత్సరం పొడుగూతా పండగలే చేసుకుంటారు. 
ప్రధానంగా కోయజాతి వారు ప్రకృతి అందించిన 
పంటలను అనుభవించేటప్పుడు పండగలు 
చేసుకుంటారు. అడవినుండి లభ్యమయ్యే ఉత్పత్తులను 
కార్తెల లెక్క పండగ చేసుకుంటారు. ప్రధానంగా వీరు 
చేసుకునే పండగల్లో చిక్కుడు పండగ, మండమెలిగే 
పండగ, ఇప్పపువ్వు పండగ, విత్తనము పండగ, మాఘ 
పండగ, పెద్దల పండగ, పచ్చ పండగ, ఎల్లనంపుడు 
పండగ, వేల్పుల పండగ, కప్పతల్లి పండగ తదితర 
పండగలను జరుపుకుంటారు. 

కేవలం కోయల సంప్రదాయాలను గౌరవించడం, 
గుర్తించడం వరకు మాత్రమే ఈ జాతర పరిమితం కాదు. 
నమ్మిన జనం కోసం ప్రాణమైనా ఇవ్వాలనే ఓ సందేశం 
కూడా అంతర్లీనంగా ఉంటుంది. యుద్ధంలో గెలిచిన 
కాకతీయులు సామ్రాజ్యాన్ని విస్తరించుకుని చక్రవర్తు 
లయ్యారు. పోరాటం చేసిన మేడరాజులు మాత్రం 
దేవుళ్ళు, దేవతలయ్యారు. అ 


తెలంగాణ | ౩౩ | ఫిబ్రవరి 2022 


ష్టానికి మరో భారీ పెట్టుబడి రానున్నది. డెయిరి రంగంలోనే 
ప్రపంచంలో ప్రఖ్యాత కంపెనీగా పేరున్న దేశీయ డెయిరీ దిగ్గజం 
అమూల్‌ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టనుంది. సుమారు 500 కోట్ల 
రూపాయలను తెలంగాణలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమూల్‌ కంపెనీ 
తెలిపింది. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమైన 
అమూల్‌ ప్రతినిధి బృందం ఈ మేరకు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని 
కుదుర్చుకుంది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన అమూల్‌ 
కంపెనీకి మంత్రి కే. తారకరామారావు స్వాగతం పలికారు. రాష్ట్రంలో పారిశ్రామిక 
రంగంతో పాటు అన్ని రంగాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి 
చంద్రశేఖర రావు నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామని, ఈ దిశగా వ్యవసాయ 
రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి పరిచేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు 
చేపట్టినట్లు మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా 
ప్రభుత్వం చేపట్టిన ప్రోత్సాహక కార్యక్రమాల వలన రాష్ట్రంలో పాడి రంగం భారీగా 
అభివృద్ధి చెందిందని, తెలంగాణలో మరో శ్వేత విప్లవం ప్రారంభమైందని 
తెలిపారు. ఇలాంటి నేపథ్యంలో పెట్టుబడి పెట్టేందుకు అమూల్‌ తెలంగాణను 
ఎంచుకోవడం ద్వారా ఇక్కడి పాడి పరిశ్రమకు సైతం ప్రోత్సాహకరంగా 
మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 
అమూల్‌ దేశ పాడి పరిశ్రమ రూపురేఖలు మార్చిందని, ప్రపంచానికి పాడి 
రంగంలో గొప్ప పాఠాలు చెప్పిన కంపెనీ తెలంగాణలో భారీగా పెట్టుబడి 
పెట్టేందుకు ముందుకు రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో 
కంపెనీ భవిష్యత్‌ (ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఈ సందర్భంగా 
తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తన తొలి డెయిరీ ప్లాంట్‌ని ఏర్పాటు చేయడం 
పట్ల కంపెనీకి అభినందనలు తెలిపారు. 
రాష్ట్రంలో ఉన్న స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లో రెండు దశల్లో మొత్తం ఐదు 
వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు అమూల్‌ తెలిపింది. దక్షిణ 
భారతదేశంలోనే అమూల్‌ తన తొలి ప్లాంట్‌ను రోజుకు ఐదు లక్షల లీటర్ల 
సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్లు, భవిష్యత్తులో దీన్ని పదిలక్షల లీటర్లకు పెంచుకునే 


రాష్ట్రానికి అమూల్‌ ప్లాంట్‌ 


అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్లాంట్‌ నిర్మాణం ద్వారా 
బట్టర్‌ మిల్క్‌ పెరుగు, లస్సి, పన్నీర్‌, స్వీట్స్‌ వంటి 
ఉత్పత్తులను ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. 
దీంతోపాటు అమూల్‌ తన బేకరీ ప్రొడక్షన్‌ డివిజన్‌ను 
తెలంగాణలో ఏర్పాటు చేసి బెడ్‌, బిస్కెట్‌, ఇతర బేకరీ 
ప్రొడక్టులను ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణలో 
తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌ రానున్న 18 నుంచి 24 
నెలల లోపల తమ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని 
తెలిపింది. ఈ వ్లాంట్‌ ఏర్పాటు ద్వారా 500 మందికి పైగా 
ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. తమ 
ఉత్పత్తులకు అవసరమైన పాలను తెలంగాణ రైతుల నుంచే 
సేకరిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ కి అమూల్‌ 
కంపెనీ హామీ ఇచ్చింది. 

రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయు చేసుకున్న నేపథ్యంలో 
అమూల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌ సోది తన 
శుభాకాంక్షలను తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ 
కార్యక్రమానికి రాలేకపోయానని, త్వరలోనే తెలంగాణలో 
తమ కంపెనీ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తానని 
తెలిపారు. అమూల్‌ కంపెనీ తరఫున మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ 
కోపరేటివ్‌ సొసైటీ యూనియన్‌ యండి బాబు భాయ యం 
పటేల్‌, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ 
రంజన్‌లు, మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఈ మేరకు 
అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు 

ఈ కార్యక్రమంలో రాష్ట్రం పరిశ్రమల శాఖ ముఖ్య 
కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ డైరెక్టర్‌ 
అఖిల్‌,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు 


పంజాబ్‌కు చెందిన మూగ బధిర చెస్‌ క్రీడాకారిణి మాలిక హండకు 
మంత్రి కే. తారకరామారావు ఆర్థిక సహాయం అందించారు. మాలిక తన 
అద్భుతమైన చెస్‌ నైపుణ్యంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక 
పతకాలు గెలిచినా, తనకు ఎలాంటి సహకారం అందడం లేదని 
ఆవేదన వ్యక్తం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో పొస్ట్‌ చేసిన 
వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన వైకల్యాన్ని 
సవాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన క్రీడా 
నైపుణ్యాన్ని ప్రదర్శించిన మాలికకు సహకారం అందించేందుకు 
మంత్రి కేటీఆర్‌ ముందుకు వచ్చారు. ఈ మేరకు పంజాబ్‌లోని 
జలంధర్‌ నుంచి హైదరాబాద్‌ పిలిపించి ఆమెకు ఆర్థిక సహాయం 
చేశారు. 

తాను తన వ్యక్తిగత స్థాయిలో సహాయం చేస్తున్నట్లు తెలిపిన మంత్రి 
కేటీఆర్‌, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ మాలికకు తగిన 
ప్రోత్సాహం దక్కకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ అమెకు 
15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. దీంతోపాటు ఒక 
లాప్‌టాప్‌ను అందించి, ఆమెని సన్మానించారు. మూగ, చెవిటి భాషా 
అనువాదకురాలి సహాయంతో మంత్రి కెటిఆర్‌ మాలికతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా మంత్రి మాలికకు అభినందనలు తెలిపారు. ఇప్పటికే 
తన వైకల్యాన్ని జయించి ప్రపంచాన్ని గెలిచావన్నారు. మాలిక 
సాధించిన విజయాలతో ఈ సమాజం గర్వపడుతోందని, ఆమె 
మరింత సహాయం, ప్రసంశలకు అర్హులన్నారు. తెలంగాణ 
ప్రభుత్వం సైతం వైకల్యం కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం 
అందించే పాలసీని తయారు చేస్తున్నదని, దేశంలోనే అత్యుత్తమ 
పాలసీతో ముందుకు వచ్చేందుకు తనకెదురైన అనుభవాల నుంచి 
సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. 

మాలికకు మరింత సహాయం అందించాలని కేంద్ర యువజన 
వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కు మంత్రి కేటీఆర్‌ 
ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 

సుదూరాన ఉన్న పంజాబ్‌కి చెందిన తన ఆవేదనను చూసి అండగా 
ఉండేలా సహాయం చేసిన మంత్రి కేటీఆర్‌కి ఈ సందర్భంగా మాలిక 
ధన్యవాదాలు తెలిపారు. మంత్రి ఇచ్చిన ప్రోత్సాహంతో మరిన్ని విజయాలు 
సాధిస్తానన్న విశ్వాసాన్ని అమె వ్యక్తం చేశారు. కేటీఆర్‌ మానవీయ స్పందన 
పట్ల మాలిక కుటుంబం ధన్యవాదాలు తెలిపింది. అ 


తెలంగాణ | ౩5 | ఫిబ్రవరి 2022 


య లు 
స్టన్ఫ్‌రహాసో 


9 దోర్చల బాలశేఖరశర్మ 


హిమగర్టంలో అనూహ్య జీవజాలం 


అంటార్కిటికా హిమగర్భంలోని అతికొద్ది భాగంలోనే శాస్త్రవేతలు తాజాగా 
డజన్ల సంఖ్యలో అనూహ్య జీవజాలాలను కనుగొన్నారు. సూర్యకాంతి 
ఏ మాత్రం సోకని అత్యంత వైవిధ్యమైన, క్రూరమైన పర్యావరణంలో అవి 
లభించడం వారిని ఆశ్చర్యపరుస్తున్నది. అంటార్కిటికా సముద్రం (సదరన్‌ 
ఓసియన్‌)పై మొత్తం సుమారు 6 లక్షల చదరపు మైళ్ల మేర హిమఖండాలు 
ఉండగా, సుమారు 900 మీటర్ల అడుగునుంచి ఒక డ్రిల్‌ (రంధ్రం) గుండా 
సేకరించిన కొద్దిమేర నమూనాలోనే నమ్మశక్యం కాని రీతిలో జీవజాలం 
బయల్పడింది. 20 18లో ఎక్‌ స్ట్రీమ్‌ ఐస్‌ షెల్ఫ్‌ మంచుపలకపై జర్మనీకి చందిన 
ఒమెరవెన్‌ లోని ఆల్‌ (ఫెడ్‌ వెజెనర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు గెర్దార్ట్‌ కుహ్న, 
రాఫేల్‌ గ్రోమిన్‌ ప్రభృతులు జరిపిన డ్రిల్‌ (రంధ్రం)లో తొలుత 200 మీటర్ల 
లోతుకు, తర్వాత మరో 100 మీటర్ల లోతుకూ మరిగే ఉష్టజలాలను పంపించి 
పై నమూనాను సేకరించారు. తద్వారా “బయటపడిన జీవావశేషాలు అత్యంత 
అరుదైనవి, భిన్నమైనవి” అని “బ్రిటిష్‌ అంటార్కిటిక్‌ సర్వే సహరచయిత, సాగర 
జీవశాగస్తవేత్త డేవిడ్‌ బేస్‌ ప్రకటించారు. ఆ కొద్ది (నమూనా) భాగంలోనే 
అత్యధిక సంఖ్యలో 77 వరకు కొత్త జీవావశేషాలను శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. 

సూర్యకాంతి జాడకు అవకాశమే లేని తీవ్ర కఠోర (మైనస్‌ 2.2 సెల్సియస్‌ 
ఉష్ణోగ్రత) అతిశీతల పర్యావరణంలో బునుగడ 
సాగించగల ఈ జీవులు సుమారు 6,000 
ఏండ్ల కిందటి సూక్ష్మజీవజాలమైన 
సిలియేట్స్‌, డైనోఫ్లాగెల్లేట్స్‌ (Ciliates and 
dinoflagellates) తరగతులకు చెందినవిగా 
భావిస్తున్నట్టు డేవిడ్‌ తెలిపారు. ఇవి బాహ్య 
జల గర్భంలో సుమారు 8 నుంచి 9 కి.మీ. 
అడుగున వుండగలవని వారు అంటున్నారు. 
తుపానులు, వరదలు, అగ్నికీలలు వంటి 
అడ్డంకులేవీ ఉండని అంతటి సంక్తిష్ట 
పర్యావరణంలో వాటి మనుగడ ఎలా సాగుతుందన్నదే వారికి అంతుబట్టని 
విషయంగా ఉంది. 

భూమి ద్రవ్యరాశిలో మార్పులు విశ్వం వలె భూమికూడా ద్రవ్యరాశి పరంగా 
“సంకోచ వ్యాకోచాలికు లోనవుతున్నదని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనివల్ల 
“భవిష్యత్తులో భూమిమీది జీవజాతులకు ఏమైనా ముప్పు పొంచి వుంటుందా?” 
అన్న కోణంలోనూ వారు పరిశీలిస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు వచ్చే 
నష్టమేమీ ఉండదని మాత్రం వారు తేల్చారు. ఉల్మాపాతాల ద్వారా ఒకవైపు 
టన్నులకొద్దీ రోదసీ ధూళి భూమిపైకి వచ్చి చేరుతున్నట్టుగానే మన 
వాతావరణంలోని వాయువుల ద్వారా ఇక్కడి ద్రవ్యరాశి కూడా అంతరిక్షంలోకి 
వెళ్లిపోతున్నదని *నాసాకు చెందిన లేంజ్‌ లీ (Langley) రీసర్చి సెంటర్‌ 
(విర్దీనియాలోని సీనియర్‌ శాస్త్రవేత్త గ్యూలామె ధోనోఫ్‌ (GUillaume 
Gronoff) తెలిపారు. ఈ “భూసంకోచంి మరీ భారీ మొత్తంలో ఏమీ లేదని 
ఆయనన్నారు. సుమారు 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిన భూగ్రహం 


ఇప్పటికి ఎంతమేర ద్రవ్యరాశిని కోల్పోయిందో 
తేల్చడమైతే చాలా కష్టం. ఎందుకంటే, అసలు భూమి 
మొత్తం బరువు మనకు తెలియదు. ఉపగ్రహాల ద్వారా 
అందిన సమాచారం మేరకు “ఏడాదికి సుమారు 88, 
100 టన్నుల ద్రవ్యరాశి భూమినుండి పలాయనమై 
పోతున్నట్టు ఆయన తెలిపారు. ఇది 
చాలా, చాలా, చాలా అత్యల్పమని 
ఆయనన్నారు. 

అంటార్కిటికా ముప్పు అయిదేళ్ల 
లోనేనా? ప్రకయదిన హిమానీనదం” 
(Doomsday Glacier)m 
పేర్గాంచిన అంటార్మిటికాలోని 
'ద్వైట్స్‌ గ్లేసియరొకు చెందిన ఒక 
పెద్ద పలక మరో మూడు నుంచి 
అయిదేళ్లలోనే కుప్ప కూలిపోయే ప్రమాదం 
కనిపిస్తున్నదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 
ఫలితంగా సముద్రమట్టాలు 85 సెం.మీ. లేదా రెండు 
అడుగులు, అంతకు మించి కూడా పెరుగవచ్చునని వారు 
వెల్లడించారు. ఈ హిమఖండం సుమారు 120 కి.మీ. 
మేర విస్తరించి వున్నదని, ఫ్లోరిడా రాష్టమంత 

rer 3 


wl 


తెలంగాణ | ౩6 | ఫిబ్రవరి 2022 


విశాలమైందనీ వారన్నారు. ఈశాన్య అమెరికా 
రాష్టం లూసియానాకు చెందిన న్యూ ఆర్లియాన్స్‌ 
నగరంలో గతేడాది (2020) డిసెంబర్‌ 18న 
జరిగిన “అమెరికన్‌ జియోఫిజికల్‌ యూనియన్‌ 
సమావేశంలో హిమానీనద. శాస్త్రవేత్తలు ఈ 
మేరకు ముందస్తు హెచ్చరిక చేశారు. పై 
హిమఖండం ఇప్పటికే ప్రపంచ సముద్రమట్టాల 
పెరుగుదలలో సుమారు 4శాతం ప్రభావాన్ని 
కలిగివున్నట్లు వారు చెబుతున్నారు. 

ఈ శతాబ్దం చివరి నాటికి (2100 
సంవత్సరం వరకు) 'జ్వైట్స్‌ గ్రేసియర్‌ మొత్తం 
(పూర్తిగా) కరిగిపోనున్నట్టు శాస్త్రవేత్తలు 
అంటున్నారు. అంటార్మిటికాలోని అతిపెద్ద 
(భారీ), అత్యంత ఎత్తయిన హిమానీనదాలలో 
'డ్వైట్స్‌” ఒకటి కావడం వల్ల ఈ విపత్తు ప్రపంచ 


సముద్రమట్టాలను అనూహ్య స్థాయిలో 
పెంచుతుందని, పర్యవసానంగా అనేక 


తీరప్రాంతాలు నీటిలో మునిగిపోవచ్చునని వారు 
అన్నారు. అక్కడి సముద్ర నేలపై ఈ 
హిమఖండం పట్టు రాన్రాను సన్నగిల్లుతున్నదని, 
ఉష్టజలాల కారణంగా దాని మంచు కరిగే వేగం 
అంతకంతకూ పెరుగుతున్నదని శాస్త్రవేత్తలు 
పేర్కొన్నారు. తన సమీప గ్రౌండింగ్‌ లైన్‌ వైపు 
ఏడాదికి 2 కి.మీ. ఉపరితల వేగంతో 
కదులుతున్న ఈ అతిభారీ (ద్వైట్స్‌) గ్రేసియర్‌ వల్ల 
ప్రపంచానికి సంభవించబోయే ముప్పును 
దృష్టిలో పెట్టుకొనే వారు దీనిని “ప్రళయదిన 
హిమానీనదం'గా పిలుస్తున్నారు. 


1,306 కాళ్ల అద్దుత జీవి! 


మనం నమ్మి తీరవలసిని నిజమిది. నిజానికి 'సహస్రపాద జీవులు (౧|| 
11060665) వుంటాయన్నది “అబద్ధమనే' అనుకుంటున్నాం. కానీ, కీళ్లమధ్య 
సందులు కలిగివుండే అకశేరుకాల వర్గానికి చెందిన “ఆగ్రోపార్స్‌’ (arthropods: 
లాటిన్‌ భాష) గా పిలిచే అసాధారణ జీవులకూ అత్యంతాసక్తికరంగా వెయ్యికి 
మించి పాదాలు వుండవు. అసలు, 750 కాళ్లకు మించిన 'సహగప్రసాది జీవులు 
ఏవీ ఇప్పటిదాకా వెలుగులోకి రాలేదు. కానీ, ఆధునిక వైజ్ఞానిక చరిత్రలోనే 
తొలిసారిగా 1,908 కాళ్ల అద్భుత జీవిని తాజాగా పశ్చిమ ఆస్ట్రేలియాలో 
కనుగొన్నారు. 

భూగర్భంలో సుమారు 60 మీటర్ల లోతున లభ్యమైన ఈ సహస్రపాద జీవి 
85 మిల్లీమీటర్ల పొడవును కలిగి ఉంది. 'యూమిల్లీసెస్‌ పర్సెఫోన్‌) (EUMillipes 
perscphone) పేరుతో పిలిచే ఒక కొత్త జాతి ఆడజీవికి చెందిన నమూనాగా 
శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో 
కాళ్లుగల జీవి ప్రస్తుతానికి ఇదేనని వారంటున్నారు. “సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌” ఆనైన్‌ 
జర్నల్‌లో గత ఏడాది (2021) డిసెంబర్‌ 16న పరిశోధకులు నమోదు చేసిన 
ప్రకారం, ఈ అత్యంత అరుదైన జీవి పశ్చిమ ఆ(స్టేలియాకు చెందిన ఒకానొక 
“పాక్షిక శుష్కపొది ($eMI-arId 80/401206) నేలగర్భంలో లభ్యమైంది. అక్కడే 
దారం పోగుల్లా పాకుతున్న మరో ఏడు జీవులను కూడా వారు సేకరించారు. 
సూక్ష్మదర్శిని సహాయంతో చూసినప్పుడు పై నమూనా జీవికి వందలాదిగా, గత 
రికార్డు (750)కు దాదాపు రెట్టింపు సంఖ్యలో కాళ్లు కనిపించాయి. లేత మీగడ 
రంగులో వున్న పై సహస్రపాద జీవులకు 'కళ్లు' లేవు. కానీ, డ్రిల్‌ బిట్లవలె 
పొడచుకు వచ్చినట్టున్న తలల వంటి పెద్ద కొమ్ములు వున్నాయి. 

“ఈ అరుదైన జీవులు సాధారణంగా భూగర్భంలోనే నివసిస్తాయని 
అమెరికాలోని 'విగ్రీనియా టెక్‌ విశ్వవిద్యాలయానికి కీటక శాస్త్రవేత్త పాల్‌ మారిక్‌ 
(Paul Marck) అభిప్రాయపడ్డారు. కదిలే పాస్తా వలె ఇవి మట్టిలో ఏక కాలంలో 
ఎనిమిది వైపులా కదల గలవని, బూజు, కుక్క గొడుగులు వంటి శిలీంధ్రాలను 
తిని బతుకుతున్నట్టున్నాయని ఆయన అన్నారు. అయితే, అంత లోతున, భూగర్భ 
చీకట్లో నివసించే శిలీంధ్రాలు” ఏవో శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకైతే తెలియదు. 
కాగా, “నిజమైన సహస్రపాద జీవులు అంటే ఏమిటో” మన పాఠ్యపుస్తకాలలో 
కొత్త నిర్వచనం ఇచ్చుకోవలసిన పరిస్థితి మాత్రం భవిష్యత్తులో తప్పక రావచ్చునని 
పాల్‌ అంటున్నారు. 


తెలంగాణ | ౩7 | ఫిబ్రవరి 2022 


ఎదుగుతున్న నగరానికి పెరుగుతున్న వసతులు 


499.96 కోట్లతో పలు అభివృద్దిపనులు 


శ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ నగరంతో పాటుగా శివారు 
ప్రాంతాలు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల 
కల్పనతో పాటు కనీస అవసరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర పుర 
పాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు 
అన్నారు. కుత్ఫుల్లాపూర్‌ నియోజకవర్గంలో రూ. 499.96 కోట్ల రూపాయల 
వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. 
ఈ సందర్భంగా మంత్రి కె.టి.ఆర్‌ మాట్లాడుతూ... హైదరాబాద్‌ శివారు 
ప్రాంతంలో తాగునీరు అందించేందుకు రూ. 2వేల కోట్లతో ఓ.ఆర్‌.ఆర్‌ పరిధి 
లోపల నివసిస్తున్న గేటెడ్‌ కమ్యూనిటీ కాలనీలతో పాటు అన్ని కాలనీలకు త్రాగు 
నీరు అందించేందుకు రూ. 850 కోట్లు ఖర్చు చేసి అందించడం జరిగిందన్నారు. 
మరో రూ. 1200 కోట్ల వ్యయంతో మిగిలిపోయిన కాలనీలకు త్రాగునీరు 
అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 
ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్‌ ఇతర జిల్లాల నుండి ఉపాధి, విద్య 
అవకాశాల కోసం వచ్చి స్థిరపడుతున్నారు. రీజనల్‌ రింగు రోడ్డు వస్తున్న 
నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌ బయట కూడా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కనీస 
వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఇప్పటి 
వరకు రూ.2800 కోట్లు వ్యయం చేసి త్రాగునీరుకి ఖర్చు చేసినట్లు మరో 
రూ. 1200 కోట్లు మిగిలిపోయిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు. 
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు 600 ఎం.ఎల్‌.డి సరఫరా చేస్తున్నారు రాబోయే 
2051 వరకు మరో 400 ఎం.ఎల్‌.డి నీటి సరఫరాను భవిష్యత్తు తరాల వరకు 
అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి అన్నారు. త్రాగు నీటి శాశ్వత పరిష్కారం 
కోసం కృష్ణా, గోదావరి నదుల నీటి సరఫరా చేసే ప్రక్రియలో కృష్ణా నది నీటిని 
సరఫరా చేసేందుకు సుంకిశాల వద్ద రూ. 1400 కోట్ల వ్యయంతో రెండో లైన్‌ 


చేపట్టనున్నట్టు, గోదావరి నది నీటిని కొండ పోచమ్మ 
రిజర్వాయర్‌ (గ్రావిటీ ద్వారా తీసుకువస్తున్నారని మంత్రి 
వివరించారు. ఓఆర్‌ఆర్‌ లోపలి ప్రాంతంలో గల గృహాల 
నుండి రోజుకు 2 కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదల 
అవుతున్న నేపథ్యంలో దాన్ని ట్రీట్మెంట్‌ చేసేందుకు రూ. 
3866 కోట్ల వ్యయంతో ఎస్‌.టి.పిలను నిర్మిస్తున్నట్లు 
చెప్పారు. 

కుత్చుల్లాపూర్‌ నియోజకవర్గంలో రూ. 248. 44 కోట్ల 
వ్యయంతో 66 ఎం. ఎల్‌.డి సామర్థ్యం గల 5 ఎస్‌టిపిలను 
నిర్మించనున్నారు. ఫాక్స్‌ సాగర్‌, వెన్నెల గడ్డ, గాయత్రినగర్‌, 
పరికి చెరువు, శివాలయ నగర్‌ ఎస్‌. టి.పిల నిర్మాణం వలన 
100 శాతం శుద్ధితో పాటు పరిసర ప్రాంతాల్లో బహిరంగ 
మురుగు ప్రవాహం ఉండదని మంత్రి పేర్కొన్నారు. ఆకస్మిక 
భారీ వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు 
గమనించి రాష్ట ముఖ్యమంత్రి కృషి మేరకు వరద నీటి 
శాశ్వత పరిష్కారానికి మొదటి దశలో రూ. 858 కోట్ల 
వ్యయంతో పనులు చేపట్టినట్లు చెప్పారు. రూ. 95 కోట్ల 
వ్యయంతో ఫాక్స్‌ సాగర్‌ నాలా మరమ్మత్తు పనులను 
ప్రారంభించినట్లు చెప్పారు అదేవిధంగా ఎల్‌బి నగర్‌, 
ముషీరాబాద్‌, అంబర్‌ పేట్‌, నాలా పనులు చేపట్టి శాశ్వత 
పరిష్కారం చేసి భవిష్యత్తులో సమస్యలు లేకుండా 
చేస్తున్నారు. ఫాక్స్‌ సాగర్‌ నాలా వలన ఎన్‌.సి. ఎల్‌ కాలనీ, 
కంటోన్‌మెంట్‌ పార్కు ఎస్‌.టి రోడ్డు, మీనాక్షి ఎస్టేట్‌, 


తెలంగాణ | ౩8 | ఫిబ్రవరి 2022 


గోదారి హోం లకు వరద ప్రభావం en 

పేదలకు త్వరలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని అవసరమైతే మరో మారు 
జిఓ 58, 59 అమలుకు చర్యలు చేపడతామన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి 
కేంద్రం సహకారం అందించడం లేదని పదే పదే కంర మంత్రులకు ఏడేళ్ల 
నుండి రక్షణశాఖ భూములు ఇవ్వాలని కోరుతున్నా పరిష్కారం చేయడం లేదని 
అట్టి భూములకు నష్టపరిహారం ఇవ్వడానికి, అదే విధంగా దానికి అనుగుణంగా 
భూమి కూడా ఇస్తామని కేంద్ర రక్షణశాఖ మంత్రులను కోరినప్పటికీ ఏడేళ్ల 
నుండి గోస పెడుతున్నట్లు మంత్రి ఆరోపించారు రాబోయే కేంద్ర బడ్జెట్‌ సెషన్‌లో 
టి.ఆర్‌.ఎస్‌ ఎంపీలు రాష్టానికి సంబంధించిన సమస్యలు ప్రయోజనాలు రాజీ 
లేకుండా పోరాటం చేస్తారన్నారు. 


శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.. 


1. రూ. 138 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్లై ఓవర్‌ నిర్మాణానికి 
శంకుస్థాపన 

2. రూ. 11.38 కోట్ల వ్యయంతో చేపట్టిన గాజుల రామారంలో ప్రాణ వాయువు 
అర్బన్‌ పార్క్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీ న్యాయ శాఖ 
మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పాల్గొన్నారు. 

కై erly SEs అ వ్యయంతో చింతల్‌ చెరువు అభివృద్ధికి శంకుస్థాపన 

యా Bld కోట్ల రూపాయల వ్యయంతో TSIIC కాలనీ స్పోర్ట్‌ (సన పార్క్‌ 
ప్రారంభం 

ర్‌. రూ. 95 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఫాక్స్‌ సాగర్‌ నాలా 
అభివృద్ధికి శంకుస్థాపన 

6. రూ. 248 .44 కోట్ల అంచనా వ్యయంతో 5 ఎస్‌.టి.పిల నిర్మాణానికి 
శంకుస్థాపన చేశారు. 

శాసన సభ్యులు వివేకానంద గౌడ్‌ మాట్లాడుతూ... కుత్సుల్లాపూర్‌ నియోజక 
వర్గంలో కే.సీ.ఆర్‌, కే.టీ.ఆర్‌ అన్ని విధాలా సహకరిస్తున్నారని రక్షణ శాఖ 
భూములు ఇవ్వడం లేనందున సుచిత్ర వద్ద ప్లైఓవర్‌ నిర్మాణం చేపట్టాలని 
కోరారు. ఫాక్స్‌ సాగర్‌ నాలా పనులు వలన ఈ ప్రాంతంలో వరద నివారణ 
శాశ్వత పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఎన్‌.సి జియా 
ఉద్దీన్‌, కుకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత, యు.బి.డి అడిషనల్‌ కమిషనర్‌ 
కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ (శీలత 
శోభన్‌ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, స్థానిక శాసన సభ్యులు వివేకానంద 
గట్‌. వ. మండలి సభ్యులు శంబీపూర్‌ రాజు, సురభి వాణీ దేవి, 
హైదరాబాద్‌ వాటర్‌ వర్క్‌ ఎం.డి దానకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. అ 


కరం | 39 | ఫిబ్రవరి 2022 


రైతాంగానికి వరదాయిని 


'వార్దా' బ్యారేజీ 


* కొండపల్లి వేణుగోపాల రావు 


దావరి బేసిన్లో తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్థా నదిపై 

బ్యారేజి కట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటీవల వార్తా 
పత్రికలలో కొందరు ప్రతిపక్షాల నాయకులు తప్పు పట్టడం విస్మయం 
కలిగించింది. ఇది తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణానికి ఉన్న అననుకూల 
పరిస్థితులపై అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యానాలుగా భావించాలి. 


ప్రత్యామ్నాయ ఆలోచన పాతదే: 


ప్రభుత్వం తమ్మిడిహట్టి బ్యారేజి స్థలాన్ని మార్చాలన్న ఆలోచన చేసిన 
మాట వాస్తవమే. అయితే ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 2016లోనే ఈ 
మథనం మొదలయ్యింది. 19.03.2016న హైదరాబాద్‌ లో జరిగిన 
బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమన్వయ కమిటి 
మొదటి మీటింగ్‌ లోనే ఆనాటి ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాజెక్టుల చీఫ్‌ 
ఇంజనీర్‌ ఈ ప్రతిపాదనను చర్చించారు. మహారాష్ట్రా అధికారులు కూడా 
తమకు ప్రాజెక్టు వివరాలు పంపితే పరిశీలిస్తామని అన్నారు. ఈ చర్చ 
అంతా సమావేశపు మినిట్స్‌లో పొందు పరచడం జరిగింది. వార్థాపై 
బ్యారేజి నిర్మాణానికి అనుకూలమా కాదా? నీటి లభ్యత ఎంత ఉంది? అన్న 
అంశాలను అధ్యయనం చేసి ప్రాథమిక నివేదికను సమర్పించమని కేంద్ర 
ప్రభుత్వ సంస్థ వాప్మోస్‌ వారికి ప్రభుత్వం పురమాయించింది. ప్రాథమిక 
నివేదికను ఆదిలాబాద్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ప్రభుత్వానికి సమర్పించడం 
జరిగింది. ఆనాటి నుంచి వార్థాపై బ్యారేజి నిర్మాణానికి సంబంధిచి మేధో 
మధనం జరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం ఇటీవలే వార్జాపై బ్యారేజి 
నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం, 20-11-2021 న జిజ 410 జారీ 
చేసి వార్థా నదిపై బ్యారేజి నిర్మాణానికి సవివరమైన ప్రాజెక్టు నివేదిక 
(DPR) తయారు చేయమని వాప్మోస్‌ను ఆదేశించడం స్వాగతించాల్సిన 
విషయం. 


ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌: 


BARRAGE AC] 
EOUTALA {Ml}, KUMARAM 3! 
Irrigatron and CA శీ 


ఇప్పుడున్న తమ్మిడిహట్టి స్థలం వద్ద బ్యారేజి నిర్మాణానికి అనేక wAPCDs CID, HYDERABAD 


సమస్యలు ఎదురవుతున్నాయి. ఆనాటి ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం 

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మొదట్లో స్థలాన్ని ఎంపిక చెయ్యడంలోనే 
పొరపాట్లు చేసింది. ఆ స్థలమే బ్యారేజి నిర్మాణానికి గుదిబండగా మారింది. 
బ్యారేజి కంట్రోల్‌ లెవెల్స్‌ అనగా పూర్తి స్థాయి నీటిమట్టం (౧౧౦), బ్యారేజి 
గేటు కనిష్ట మట్టం (Sill level), ముంపు తదితర సాంకేతిక అంశాలను 
నిర్ధారించేటప్పుడు మహారాష్ట్రా ప్రభుత్వాన్ని సంటప్రదించలేదు. వారి 
అంగీకారాన్ని పొందకుండా ఏకపక్షంగా ముందుకు పోయింది. పనులు 


ప్రారంభించింది. న స్థలాన్ని తీసుకపోయి చాప్రాల్‌ 
వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అతి సమీప ప్రాంతంలో 


పెట్టారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని 2008లోనే 
లట య టి 


CWC ప్రభుత్వానికి లేఖ రాసింది. మహా రాష్ట్రా తమ 
భూభాగంలో ముంపును అనుమతించే ప్రశ్నే లేదని తెగేసి 
చెప్పింది. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై CWC 


తెలంగాణ | 40 | ఫిబ్రవరి 2022 


ROS 


సూచనలను, మహారాష్టా అభ్యంతరాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 
పట్టించుకోలేదు. తెలంగాణ రాష్టం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం ఈ 
అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీ 
ఇంజనీరింగ్‌ చేసి తమ్మిడి హట్టి వద్ద తరలించవలసిన 20 టిఎంసిల నీటిని 
ఆదిలాబాద్‌ తూర్పు జిల్లా అవసరాలకు వినియోగించుకొని మిగతా జిల్లాల 
అవసరాలకు కాళేశ్వరం (ప్రాజెక్టు నిర్మాణం చేసిన సంగతి తెలిసిందే. రీ 


S WARDHA RIVER 


[EEN ASIFABAD DISTRICT, TELANGAMA STATE 
partment, Government of Telangana 


TELANGANA 


ఇంజనీరింగ్‌ తర్వాత తమ్మిడిహట్టి బ్యారేజి నుంచి 20 టిఎంసిల నీటిని 
వినియోగించుకొని ఆదిలాబాద్‌ తూర్పు జిల్లాలో (ఇప్పుడు ఆసిఫాబాద్‌ మరియు 
మంచిర్యాల జిల్లాలు) 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది డా. 
బి.ఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు లక్ష్యం. 

ఉమ్మడి ప్రభుత్వం ప్రతిపాదించిన తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తగినంత 
లేదని చెప్పిన CWC తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 


భాగంగా నిర్మాణం అయిన మేడిగడ్డ వద్ద నీటి లభ్యత 
ఉన్నదని తేల్చింది. 2017 అక్షోబర్‌లో కేంద్ర జల 
సంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి లభ్యతపై హైడ్రాలజి 
అనుమతిని మంజూరు చేసింది. మేడిగడ్డవద్ద 284 
టిఎంసిల నీటి లభ్యత ఉన్నదని, ఈ నీటిని వినియోగించు 
కోవడానికి తెలంగాణా ప్రభుత్వానికి అనుమతిని ఇచ్చింది. 
కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజి అనుమతి 
ఇచ్చేటప్పడు ప్రాణహిత ప్రాజెక్టులో 
వినియోగించుకోవాల్సిన 20 టిఎంసిలను కూడా 
లెక్కలోకి తీసుకున్నారు. 

మహారాష్ట్రాతో ఒప్పందం చేసుకోకుండా పదేండ్ల 
కాలయాపన చేసి బ్యారేజి నిర్మాణాన్ని వాయిదా 
వేసింది ఉమ్మడి ప్రభుత్వం. తెలంగాణా ఏర్పాటు 
తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగాలా? 
మహారాష్ట్రతో అంగీకారం లేకుండా బ్యారేజి 
నిర్మాణం సాధ్యమా? అంతర్రాష్ట్ర ఒప్పందం 
లేకుండా కేంద్రం నుంచి అనుమతులు రాబట్టడం 
సాధ్యమా? బ్యారేజి నిర్మాణం 
కాలువలలోకి నీరు పారుతుందా? 


కాకుండా 


మహారాష్థాతో చరిత్రాత్మక ఒప్పందం: 


తెలంగాణా ప్రభుత్వం మహారాష్టా వ్యక్తం చేసిన 
అభ్యంతరాలను పట్టించుకున్నది. వారు 
కోరుతున్నట్టు బ్యారేజి FRLని 152 మీ.ల నుంచి 
148 మీ.లకు తగ్గించి బ్యారేజి నిర్మాణానికి 
అంగీకరించింది. మహారాష్షాలో ముంపుని 
గణనీయంగా తగ్గించింది. పొరుగు రాష్ట్రాలతో 
ఘర్షణ వైఖరిని విడనాడి, ఇచ్చి పుచ్చుకునే వైఖరితో 


మహారాష్ష్రాతో చరిత్రాత్మక ఒప్పందం 
కుదుర్చుకున్నది. దశాబ్దాలుగా అంతర్రాష్ట్ర 


వివాదాల్లో మగ్గుతున్న పెన్‌గంగ, ప్రాణహిత 
బ్యారేజీల నిర్మాణానికి, అదనంగా గోదావరిపై 
మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రా 
అంగీకారాన్ని పొందింది. వీటిల్లో పెన్‌గంగ, 
మేడిగడ్డ బ్యారేజిల నిర్మాణ పనులు పూర్తి 
అయినాయి. ఇప్పుడు ప్రాణహిత బ్యారేజిపై కూడా 
స్పష్టత వచ్చింది. తమ్మిడిహట్టి వద్ద నుంచి 
ఆదిలాబాద్‌ జిల్లా అవసరాలకు తీసుకునే నీరు 20 
టిఎంసిలు. బ్యారేజిని 148 మీటర్ల FRLతో 
నిర్మించడానికి మహారాష్ట్రా అంగీకరించింది. 
అయితే బ్యారేజి స్థలం చాప్రాల్‌ వన్యప్రాణి సంరక్షణ 
కేంద్రానికి అతి సమీప ప్రాంతంలో ఉన్నది కాబట్టి 
జాతీయ వన్య ప్రాణి బోర్లు నుంచి, పర్యావరణ, అటవీ 
మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రాకుండా బ్యారేజి 
నిర్మాణానికి పూనుకోలేము. 


తెలంగాణ | 41 | ఫిబ్రవరి 2022 


వార్దాపై బ్యారేజి ఎందుకు? 

ఇక తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి &|౧- 
ment నదీ (ప్రవాహానికి 40 డిగ్రీల 
కోణంలో(5kew) రావడం వలన బ్యారేజి 
పొడవు పెరిగింది. మట్టికట్టలు, కాంక్రీట్‌ 
బ్యారేజి కలుపుకొని మొత్తం పొడవు 6.45 కి ఇ 
మీ. ఈ డిజైన్‌ తో 2007-08 రేట్లతో 
అంచనా వ్యయం 1700 కోట్లు. ఇప్పటి 
రేట్లతో సుమారు 2500 కోట్లు అవుతుంది. 
సాధారణంగా నీటి ప్రవాహం బ్యారేజీకి లంబ 
కోణంలో (90 డి(గీలు) ఉండాలి. Skew 
బ్యారేజి డిజైన్లు తయారు చేయడం అంత 
తేలికైన విషయం కాదు. ఇకపోతే అక్కడి 
నుండి తీసుకోబోయే నీరు 20 టిఎంసిలు 
మాత్రమే. బ్యారేజి ౯౯౫౬ను 148 మీటర్లకు 
తగ్గించిన తర్వాత నీటి నిల్వ 1.50 టిఎంసిలు 
మాత్రమే. వార్థా నదిలో నికర నీటి లభ్యత (Net 4౭12 availability) పై పట్టికను పరిశీలిస్తే తమ్మిడిహెట్టి వద్ద 6.45 కి మీ 
చూసినప్పుడు 45 టిఎంసిలు ఉన్నట్టు వాప్మోస్‌ ప్రాథమికంగా అంచనా పొడవైన బ్యారేజి నిర్మిస్తే 107 గేట్లు పెట్టాల్సి వచ్చేది. నీటి 
వేసింది. కాబట్టి ఆదిలాబాద్‌ జిల్లా అవసరాలకు 20 టిఎంసిలు వార్థా నదిలో నిలువ కేవలం 1.50 టిఎంసిలు మాత్రమే. తమ్మిడిహట్టి 
నుంచే పొందవచ్చు. బ్యారేజి స్థలాన్నిర్‌ కిలోమీటర్లు వార్థా నది ఎగువన బ్యారేజీకి ఎడమ వైపున ఆనుకొనే చాప్రాల్‌ వన్య ప్రాణి 
ఆసిఫాబాద్‌ జిల్లా, కౌటాలా మండలంలోని వీర్దండి గ్రామ సమీపానికి మారిస్తే సంరక్షణ కేంద్రం ఉన్నది. ఈ కారణంగా పర్యావరణ అను 
బ్యారేజి పొడవు 632 మీటర్లకు తగ్గిపోతుంది. బ్యారేజి FRL 160 మీటర్ల మతి పొందడం అతి దుర్లభం. 1.5 టిఎంసిల నిలువ కోసం 
వద్ద నీటి నిలవ 4 టిఎంసిలు ఉంటుంది. బ్యారేజి అంచనా వ్యయం 1000 ఇంత పొడవైన బ్యారేజీని 2500 కోట్లతో నిర్మించాల నడం 
కోట్ల లోపే ఉంటుంది. వార్థా నదికి రెండు వైపులా కర కట్టలను నిర్మిస్తే భావ్యమా? సుమారు 1500 కోట్లు ఆదా అవుతున్న వార్దా 
ముంపు కూడా నది గర్భంలోనే ఉండేటట్టు చేయవచ్చు. మేడిగడ్డ, అన్నారం, బ్యారేజి (ప్రతిపాదనను కూడా విమర్శించడం సమంజసమా? 


సుందిళ్ళ బ్యారేజిలను ఈ పద్ధతినే నిర్మించారు. వార్థా బ్యారేజీలో నిల్వ ఉండేది 4 టిఎంసిలు మాత్రమే. 
ఈ నిల్వ కారణంగా మేడిగడ్డ బ్యారేజీకి జరిగే 
వార్దా బ్యారేజిపై రాజకీయాలు తగదు: నష్టం శూన్యం. పైగా వైన్‌ గంగ నదికి ఏ అడ్డంకి 
ల్ల త లేదు కనుక ఆ నీరు నేరుగా మేడిగడ్డకు చేరు 
తుమ్మిడిహట్టి, వూర ట్ట జిల అంచనా వ్యయాలు, కుంటాయి. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించినా 
ఇతర సాంకేతిక అంశాలను ఈ కింది పట్టికలో చూడవచ్చు. అక్కడ నిల్వ ఉండేది 1.50 టిఎంసిలు మాత్రమే. 
ట్లి బ్యారేజి ఎక్కడ నిర్మించినా మేడిగడ్డ వద్ద 
క్రసం | వివరాలు తుమ్మిడిహట్టి బ్యారేజి వార్గా బ్యారేజి కాబట్ట బ్యా గ్ర శ డ “దధ 
= ్రీ బ్యారే సై బ్యారే నీటి లభ్యతకు ఎలాంటి ముప్పు లేదు. ఈ విష 

1 సలం హట్టి గ్రామం, వార్ధా, వీర్లండి గ్రా, సంగమానికి మల 
భ్‌ టర ధ gw యంలో విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. 
వైన్‌ గంగ సంగమ స్థలం 5 కిమీ ఎగువన ఇవ్వాళ్ళ ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల సాగు 
2 | పొడవు 6477 మీ 632 మీ నీటి అవసరాలకు భంగం వాటిల్లకుండా తమ్మిడి 
౩ | పూర్తినీటి మట్టం 148మీ 160 మీ వాట్టి బ్యారేజి ఖర్చు తగ్గించాలని, ముంపు తగ్గించా 
వల్‌ లని, కేంద్ర అనుమతులకు వన్యప్రాణి సంరక్షణ 
శే వై బంక 01 శ కేంద్రం అడ్డంకి కాకూడదని వార్ధాపై బ్యారేజి 
5 నీటినిల్వ 1.50 టిఎంసి 4.0 టిఎంసి నిర్మాణాన్ని తలపెడితే విమర్శలు చేసి ప్రజలను 
5 | ముంపుమహారాష్ట్రాలో 2124 హెక్టార్లు 288 హెక్టార్లు తప్పుదోవ పట్టించడం, రాజకీయాలు చేయడం 
తెలంగాణలో 361.50 హెక్టార్లు 117 హెక్టార్లు తగదు. అన్ని సానుకూలతలు ఉన్న వార్థా బ్యారేజి 
నిర్మాణాన్ని స్వాగతించాలి. ఆసిఫాబాద్‌, మంచి 

6 | వన్యప్రాణి సంరక్షణ కేంద్రం | చాప్రాల్‌ లేదు 


ర్యాల జిల్లాల రైతాంగానికి మేలు చేకూర్చే ఈ 
7 ప్రాథమిక అంచనా వ్యయం | 2500 కోట్లు 1000 కోట్లు (సుమారు) ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించవద్దని ఒక విశ్రాంత 
ఇంజనీరుగా కోరుకుంటున్నాను. 


తెలంగాణ | 42 | ఫిబ్రవరి 2022 


నిధుల మంజూరులో 
ఆ 
కేంద్రం జాప్యం 
కేంద్రానికి కెటిఆర్‌ లేఖ 


రాక ఆర్థిక అవసరాలు, కేంద్రం నుంచి రావలసిన నిధులకు 
సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత్రారామన్‌కి 


మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ లేఖ శారి 


కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంలోని పట్టణాలకు. |2 wma na 
రావాల్సిన గ్రాంట్లకు సంబంధించిన బకాయిలను. ైనాాు 
వెంటనే విడుదల చేయాలని లేఖలో కోరారు. హమ 


SEIT హత. hi పల! ౯ పి పావుల అక in a వో 


15వ ఆర్థిక సంఘం తెలంగాణలోని 
మిలియన్‌ ప్లస్‌ నగరాల కేటగిరిలో ఉన్న 
హైదరాబాద్‌కి 468 కోట్ల రూపాయలను, ఇతర 
పట్టణాలకు 421 కోట్ల రూపాయలు మొత్తం 
నిధులను కేటాయించిందని, వీటిని ఇప్పటికే 
విడుదల చేయాల్సి ఉందని ఈ సందర్భంగా 
మంత్రి కేటీఆర్‌ తన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే 
ఈ నిధుల కేటాయింపుని కేంద్ర ప్రభుత్వం 
అంగీకరించిందని, యాక్షన్‌ టేకెన్‌ రిపోర్ట్‌ ని 
పార్లమెంటులో సైతం ప్రవేశపెట్టిందని కేంద్ర 
మంత్రికి గుర్తుచేశారు. ఇందులో హైదరాబాద్‌ కి 


aA టో 9 Tr గింజ. బిట్‌ అఆ కల br జారిన = a en శో బ్రమ 
ఇ అ! కాకుల | hin be ఎకు ననా in er తన nl [1 
Rae LU అనం Tre 

et కు మ ల ల ము హా బాను 
Pr 0 ne mh 2. ei ae By Fee Te IO 
అ వా మూత నా కం క చక re! అ అః అంత ee. వనన వన! 
a BE Tar జ rte ఈ ie Tein మలాలా 
పదా 2 Te Bre కా hr wn ae బవ a ee rT) TD క్రత్ర 
Tam అంక mT ఎక మిము Fe Fm em cla rn జం బాలః 


సత స హె మకా లా అచు పాత = టకప మ స్వాస! 
Pome a Tam wr ce క a 
rr ఈ వాడా దే Bl అ అతల a. 
ARIEL Priel ricer అకు సకాణాడా Creal | eae టవున్‌ ce yh ఆ 
Hr her hae berks pray es pen a ము Te Per త్త re. 
జ ల్లా కత అతా 27 ప్రజ కంటు క్‌ అ అ కలు జాలా పలా క వలు 
అ అ టట గ చా కానా న ప్రల బలల వివా 
Dern Ly. were bre eer baa oa 


Mma అఆ Fe re hil ee i బులు వితల ర్ట 
win mer కు కు bE Fee Cree Da Fe er er 
Baas mie! అతుల లు pe a కూ [211102 Fe ia 
ard iy a Fae BEES ఆర కాజ fl ఓ ఏక ఏ! ఎవ 
కన hi wl mM Ba Be య య 


Ban Me పప en! FE ce అ eee pe = 
mm nt min het అం వాడునా? లా ce SA rT సి టం 


క అ అంపగావాలుకాం దేలు | డ్‌ కవల న వాదనా కం జాల అమలు” 
జె వన Tg AT Fe ..! LET I కం! LTT బైన అక్కర. మసం Foy ఆస కా lee 
క ల స క నా స టాం మనా వనావాానా 2 
జలే బా అలా కక అలా చప I rl క అకు rr pe 
meres hm య 


Pir. 


రావాల్సిన నిధుల్లో ఇప్పటిదాకా ఒక్క రూపాయి 


er hard lees 


re MP Err rere Crea ba Tiers 0 dae. ra నలుక 


ey Pree TN SEE Be "HL heh Sire నో 
"es HAE TER Fe 


విడుదల కాలేదని, మిగిలిన నగరాలకు 
సంబంధించి కేవలం 105 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటిదాకా 
విడుదలయ్యాయి అని గుర్తు చేశారు. 

కరోనా సంక్షోభంలో రాష్ట్రాలు కూడా ముందువరుసలో ఉండి 
పోరాడుతున్నాయని, దీంతోపాటు ఆర్థిక కార్యకలాపాలను తిరిగి గాడిలో 
పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌ తన లేఖలో 
పేర్కొన్నారు. తెలంగాణలోని పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర 
ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకున్నదని, వీటికి సంబంధించి కేంద్ర 
ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన మ్యాచింగ్‌ గ్రాంట్‌ ను కూడా రాష్ట్ర 
బడ్జెట్లో కేటాయించడం జరిగిందని తెలిపారు. అయితే ఆయా పథకాలకు 
సంబంధించి కేంద్రం యొక్క నిధులు రాకపోవడంతో ఇప్పటికే నిధుల కొరత 
ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమాలను వేగంగా 
కొనసాగించడం కొంత ఇబ్బందిగా మారింది అన్నారు. 

గతంలో 14వ ఆర్థిక సంఘం సూచించిన 2714 కోట్ల రూపాయలకు 
బేసిక్‌ గ్రాంట్‌ కి గానూ కేంద్రం కేవలం 2502 కోట్లు మాత్రమే విడుదల 
చేసిందని, అప్పుడు కూడా 208 కోట్ల రూపాయల నిధులను కేంద్రం రాష్ట్రానికి 
చెల్లించలేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. అయితే 
రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకున్నా కేంద్ర 


నిధులు రాకలో జాప్యం జరిగిందన్నారు. దీంతో పాటు 
14వ ఆర్థిక సంఘానికి సంబంధించి పర్ఫామెన్స్‌ గ్రాంట్‌ 
కింద రావాల్సిన నిధుల్లో 441 కోట్ల రూపాయల బాకీ 
ఉన్నాయని అన్నారు. ఇలా మొత్తం 14వ ఆర్థిక 
సంఘానికి సంబంధించి 650 కోట్ల రూపాయల నిధులు 
రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. అయితే స్థానిక పట్టణ 
సంస్థలకు రావాల్సిన ఈ గ్రాంట్లను ఇతర రాష్ట్రాలకు 
పూర్తిగా చెల్లించిన విషయాన్ని మంత్రి తన లేఖలో 
ప్రస్తావించారు. 

ఇలా మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి 
రావాల్సిన హైదరాబాద్‌ కి రావాల్సిన 468 కోట్లు, ఇతర 
పట్టణాలకు రావాల్సిన 315 కోట్లు,14వ ఆర్థిక 
సంఘానికి సంబంధించి 650 కోట్ల రూపాయలు మొత్తం 
గా సుమారు 1,484 కోట్ల రూపాయల నిధులను వెంటనే 
విడుదల చేయాలన్నారు. మంత్రి తన లేఖను కేంద్ర 
పట్టణాభివృద్ది హౌసింగ్‌ శాఖ మంత్రి హరీదీప్‌ సింగ్‌ 
పూరికి కూడా పంపించారు. 6 


తెలంగాణ | 43 | ఫిబ్రవరి 2022 


వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి పథకం (ఎస్‌.ఆర్‌.డి.పి) _ ద్వారా 
హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి, 
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. ఈ పథకం 
ద్వారా రూ. 883.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 'షేక్‌ పేట్‌ అతి పెద్ద 
పైఓవర్‌ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, ర్యాష్ట మంత్రులు 
తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబిత ఇంద్రా రెడ్డి, మహమూద్‌ అలీలతో కలిసి 
మంత్రి కే.టీ. ఆర్‌ ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కే.టీ.ఆర్‌ 
మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన ఎస్‌.ఆర్‌.డి.పి ద్వారా 
చేపట్టిన పనులలో ఫై ఓవర్లు, అండర్‌ పాసులు, ఆర్‌.ఓ.బిలు తదితర 24 
పనులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఇందుకోసం ఆరు వేల కోట్ల 
రూపాయలు ఖర్చు చేసినట్లు, దీనివల్ల హైదరాబాద్‌ నగరం ట్రాఫిక్‌ వ్యవస్థ 
చాలా వరకు మెరుగుపడిందన్నారు. మిగతా పనులు పురోగతిలో 
ఉన్నాయన్నారు. ఏడేళ్ల కాలంలో ఎంతో అభివృద్ధి సాధించుకున్నాం. ఇంకా 
అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

రిజర్వు బ్యాంక్‌ నివేదిక ప్రకారం భారత దేశంలో చిన్న వయస్సు గల 
తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 11వ రాష్ట్రం, ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తున్న 
రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉందన్నారు. హైదరాబాద్‌ నగరం అత్యంత వేగంగా 
అభివృద్ధి చెందుతున్న నగరమని, ఎస్‌.ఆర్‌. డి.పి, సి.ఆర్‌.ఎం.పి పథకాలతో 


పాటుగా హైదరాబాద్‌ రోడ్డు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 
ద్వారా కూడా 132 లింక్‌ మిస్సింగ్‌ రోడ్లను కోట్లాది 
రూపాయల వ్యయంతో చేపట్టడం జరిగిందన్నారు. 

సి.ఆర్‌.ఎం.పి ద్వారా ఐదేళ్లలో 709 కిలో మీటర్ల 
రోడ్డును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి 
వరకు సుమారు 5 వందల కిలోమీటర్లను అభివృద్ధి 
చేయడం జరిగింది. రానున్న రెండేళ్లలో మిగతా రోడ్డును 
పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇటీవలనే బెటర్‌ 
రింగురోడ్డు మొత్తం ఎల్‌.ఇ.డి లైటింగ్‌ ఏర్పాటు చేసినట్లు 
మంత్రి కే.టీ.ఆర్‌ చెప్పారు. 

కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉన్న 21 రోడ్లను 
కంటోన్మెంట్‌ అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా 
మూసివేశారని, ఈ విషయం గత ఏడేళ్ల నుండి కేంద్ర 
ప్రభుత్వానికి చెందిన రక్షణశాఖ నల్గురు మంత్రులకు 
విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, ఈ 
విషయంలో కేంద్రమంత్రి అయిన కిషన్‌రెడ్డి రక్షణశాఖ 
మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడాలని, మూసివేసిన 
రోడ్లను తెరిపించాలని మంత్రి కే.టీ.ఆర్‌ కోరారు. 
ఎస్‌. ఆర్‌.డి.పి ద్వారా కంటోన్మెంట్‌ ప్రాంతాల్లో చేపట్టే 


రోడ్లకు రక్షణశాఖ భూములు అవసరం ఉంటాయని అన్నారు. ప్యాట్ని నుండి 
కొంపల్లి వరకు జె.బి.ఎస్‌ నుండి తుర్మపల్లి వరకు ఫై ఓవర్‌ నిర్మాణాలకు 
ప్రణాళిక సిద్ధం చేశామని, రక్షణశాఖ భూములు కేటాయించాలని మంత్రి 
కోరారు. ఉత్తరప్రదేశ్‌లో రక్షణ శాఖ భూములు ఇచ్చారు. కానీ తెలంగాణలో 
గత ఏడేళ్లుగా కోరినా ఇవ్వడం లేదని, వాటిని అప్పగించేలా కేంద్రమంత్రి 
కిషన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా హైదరాబాద్‌ చారిత్రాత్మక 
నగరంగా ప్రసిద్ధి చెందిన నేపథ్యంలో, హెరిటేజ్‌ సిటీగా నగరం వారసత్వ 
సంపద కాపాడాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఈ నగరానికి యూనిసెఫ్‌ ద్వారా 
గుర్తింపు తేవాలని కోరారు. సైన్స్‌ సిటీ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ 
చేసి ఇస్తామని, సంబంధిత మంత్రికి చెప్పి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట 
అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా సమష్టి కృషి 
చేసి భవిష్యత్‌ తరాల వారికి మంచి హైదరాబాద్‌ను అందించే భాధ్యత మన 
అందరిపై ఉందన్నారు. 

ఫై ఓవర్‌ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతిఒక్కరికీ మంత్రి కే.టీ.ఆర్‌ 
శుభాకాంక్షలు తెలిపారు. 

కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్‌ 
అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత 70 యేళ్ల కాలంలో 
ఎప్పుడూ రాష్ట్రానికి రాని రోడ్డు నరేంద్రమోడీ ప్రధానమంత్రి హయాంలో 
వచ్చాయని, మంజూరైన జాతీయ రహదారులను కేంద్ర మంత్రి గడ్మరీతో 
త్వరలో పనులను ప్రారంభించేందుకు శంకుస్థాపన చేయనున్నట్లు కే ఎర్మొన్నారు. 
సైన్స్‌ సిట్రీ ఏర్పాటుకు 25 ఎకరాల భూమి సేకరణ క 
చేయాలని ఇటీవలనే రాష్ట్ర బక లేఖ 
అం జరిగిందని, ఎంత తొందరగా భూసేకరణ చేసి 
ఇస్తే అంత తొందరగా ్రారంభిస్తామన్నారు. 

రీజనల్‌ రింగు రోడ్డుకు కూడా భూసేకరణ తొందరగా 
పూర్తి చేయాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. 
హైదరాబాద్‌ నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న 
నేపథ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర 
ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల 
వారు ఇతర జిల్లాల వారు హైదరాబాద్‌లో స్థిర 
పడుతున్నారు. 

7 టూమ్స్‌ అభివృద్ధికి స్వదేశీ దర్శన్‌ పథకం క్రింద 


నిధులు మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా కేంద్ర 
మంత్రి నగర వాసులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు 
తెలిపారు. ఏ కార్యక్రమమైనా కరోనా ప్రోటోకాల్‌ 
పాటించాలన్నారు. 

రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ 
యాదవ్‌ మాట్లాడుతూ, గత ప్రభుత్వాల హయాంలో నగర 
అభివృద్ధికి ముందు చూపులేక ఏమాత్రం అభివృద్ధి 
జరగలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్‌ హైదరాబాద్‌ 
అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారన్నారు. వరద శాశ్వత 
నివారణకు ప్రత్యేక చొరవ చేస్తున్నామని, నగర అభివృద్ధికి 
కేంద్ర ప్రభుత్వం నుండి 10 వేల కోట్ల నిధులు 
ఇప్పించాలని తలసాని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. 

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, 
ఆరికెపూడి గాంధీ, ముఠా గోపాల్‌, డిప్యూటీ మేయర్‌ 
శీలత శోభన్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక 
సెకైటరీ అరవింద్‌ కుమార్‌, జి. హెచ్‌.ఎం.సి కమిషనర్‌ 
డి.ఎస్‌. లోకేష్‌ కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ శ్రీధర్‌, సి. ఈ 
దేవానంద్‌, ఎస్‌.ఈ వెంకటరమణ, కార్పొరేటర్లు 
తదితరులు పాల్గొన్నారు. 


తెలంగాణ | 45 | ఫిబ్రవరి 2022 


కొత్త బంగారు సాగు 


జ! 


వికారాబాద్‌ జిల్లా, ఎక్‌మామిడి (గ్రామంలో, రైతులు 
వెంకటయ్య, అలివేలు మంగలకు రెండేసి ఎకరాల పొలం 
ఉంది. భూగర్భజలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వరి పఠడించ 


చిరు ధాన్యాలకు 


9 శ్యాంమోహన్‌ 


కుండా కూరగాయలు, చిరుధాన్యాలు పండిస్తున్నారు. దానికి 
కారణం భూసారం కాపాడుకోవడం అని చెబుతారీ రైతులు. 
అయినప్పటికీ వారి కష్టానికి తగిన ఆదాయం లేక నిరాశకు 
లోనయ్యారు. ఆ సమయంలో రీడ్‌” స్వచ్చంద సంస్థ సభ్యులు 
వారికి కొన్ని సూచనలు చేశారు. ఫలితంగా వారి సాగు లో 
కలిగిన మార్పును వెంకటయ్య ఇలా వివరించాడు. 


“నేను గతంలో కాకర, సోరకాయలను నేలపైన సాగుచేస్తే, ఎకరాకు 3౩ 
నుండి 5 టన్నుల కాయలు మాత్రమే వచ్చేవి. ఇపుడు పందిర్లు వేసుకొని వాటి 
మీద పండిస్తున్నాను. దీనివల్ల 9 నుండి 11 టన్నుల వరకు దిగుబడి పెరిగింది. 
బీర, టమాటా, బంతి, చామంతి కూడా పండిస్తున్నాం. ఆదాయం పెరగడంతో 
మాతో పాటు నలుగురు కూలీలకు పని దొరికింది.” 

ఇది వెంకటయ్య అనుభవమే కాదు ఆ గ్రామంలో చాలా మంది రైతన్నలు 
వెంకటయ్యను అనుసరిస్తున్నారు. 

వికారాబాద్‌ జిల్లాలో వ్యవసాయం వర్షాధ్రారమైనది. వరి పండించే రైతులకు 
కష్టానికి తగిన ఆదాయం రాక అప్పుల పాలవుతున్నారు. 

ఈ నేపథ్యంలో కొత్త ఆలోచనలతో, నూతన సాగుపద్ధతుల ద్వారా మెరుగైన 
దిగుబడులు సాధించే దిశగా ఈ రైతులు అడుగులు వేస్తున్నారు. 

వికారాబాద్‌ జిల్లా, నవాబ్‌ పేట్‌ మండలం, ఎక్‌మామిడిలో వర్షపాతం చాలా 
తక్కువ. తీవ్రమైన నీటి ఎద్దడిని రైతులు ఎదుర్కొంటూ, పంటల సాగులో 
నష్టపోయారు. దీనికి పరిష్కారం దిశగా, రీడ్‌ సంస్థ ఆధ్వర్యంలో నాబార్డ్‌, 
వాతావరణ పరిస్థితులకు అనువుగా వ్యవసాయం అనే పథకం అమలు చేసింది. 

ఇక్కడ 50 మంది రైతులను ఎంపిక చేసి, వరి సాగును తగ్గించి, ఇతర 
పంటల మీద అవగాహన కలిగించి, ఆధునిక పద్ధతిలో పందిరి కూరగాయలు, 
చిరుధాన్యాల సాగుతో అధిక దిగుబడి సాధించడానికి శిక్షణనిచ్చారు. వీరిలో 
విజయవంతంగా సాగు చేస్తున్న అలివేలు, వెంకటయ్యలు కూడా ఉన్నారు. 

వాతావరణ మార్పులకు అనువుగా రైతులకు నష్టాలు రాకుండా దిగుబడి 
పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. రైతులకు ఉద్యాన నిపుణులతో శిక్షణ 
ఇప్పించి, సేంద్రియ సాగు పై పై అవగాహన కలించారు. 
ప్రతి రైతు 10 దట భూమిలో 'పందిరి కూరగాయలు, మిగతా 
భూమిలో టమాటా, మిర్చి, వంకాయ, బెండకాయ మొదలైనవి సాగుచేస్తున్నారు. 
9 అడుగుల రాతి స్తంభాలతో పందిర్లు వేయించారు. కూరగాయల విత్తనాలు, 
మల్చింగ్‌ షీట్స్‌, వర్మీ కంపోస్ట్‌, వేప పిండిని కూడా రైతులకు అందించారు. 
ఇపుడు ఈ రైతులు ఒకే రకం పంటలు కాకుండా పంట మార్చిడి పద్ధతిని 


| FafMo, 2 
Fendol oy, thew 


DOB. 20211 


ఇ తి2ిగత!!గాంరేరంం. Tongan 521111 
టక క మ క i 


అనుసరిస్తున్నారు. దీనివల్ల నేల సారం కోల్పోకుండా 
ఉంటుంది. బహుళ పంటలు సాగు చేస్తున్నారు. ఒక పంట 
దెబ్బతిన్నా మరో పంటలో లాభం పొందుతున్నారు. ఇలా 
ఎక్కువ దిగుబడి సాధించి, స్వయం సమృద్ది సాధించిన 
రైతులు ఏమంటారంటే ... 


వరి నుండి కూరగాయల సాగు వైపు... 


“గతంలో వరి, జొన్నలు వేశాను కానీ తగిన ఆదాయం 
రాలేదు. ఇపుడు మాకు పందిర్లకు, మల్చింగ్‌కి రీడ్‌ సంస్థ 
సాయం చేసి, సాగులో సూచనలు చేశారు. పందిర్ల మీద 
సాగు వల్ల గతంలో కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. 
పంటలకు తెగులు రాకుండా వేస్ట్‌ డీకంపోజ్‌ వాడుతున్నాం. 
ఇంగువ ద్రావణం, ఆవు మూత్రం,పిదకల బూడిద కలిపిన 
విత్తనాలు నాటితే తెగులు రాకుండా ఉంటుందని సేంద్రియ 


తెలంగాణ | 46 | ఫిబ్రవరి 2022 


సేద్యం శిక్షణలో మాకు వివరించారు. ఇపుడు సేంద్రియ పద్ధతిలో కూరగాయలు 
పండిస్తూ, పూల సాగు చేస్తున్నాను. నెలకు రూ.20 నుండి 25 వేల ఆదాయం 
వస్తున్నది, పదిమందికి పని కూడా కల్పిస్తున్నాను.” అన్నారు వెంకటయ్య. 


మార్కెట్‌లో షీమాలడ్‌ 


“చిరుధాన్య పంటలు ఏవైనా, వాటితో పాటు కచ్చితంగా అంతరపంటలు 
కూడా వేసుకోవాలి. ఆరికలో అంతర పంటలుగా కంది, జొన్న అలసందలు 
సాగు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. బహుళ పంటలు పండించడం 
వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంటలో లాభం వస్తుంది. విత్తనం 
నుండి ఎరువుల వరకు మేమే తయారు చేసుకుంటాం. దిగుబడి బాగుంది. గత 
నాలుగేళ్లుగా చిరుధాన్యాలు పండిస్తున్నాం. ఇప్పటి వరకు నష్టం అనేది రాలేదు.” 
అని అన్నారు పొలం పనులు చేస్తున్న అలివేలు. ఆమె భర్త శ్రీనివాస్‌ పంట 
దిగుబడులను స్థానిక మార్కెట్‌కి తరలించి దళారుల మీద ఆధారపడకుండా 
లాభాలు పొందుతున్నాడు. 


15టన్నులకు పైగా దిగుబడి... 


“పందిర్ల పై తీగలు చిక్కగా అల్లుకుని నీడ ఏర్పడటం 
వల్ల, కలుపు పెరగలేదు. దీనివల్ల సాగు ఖర్చు తగ్గింది. 
నేల మీద కాకర పంట 120 రోజుల్లో పూర్తయితే.. అదే 
పందిరిపై ఆరు నెలల పంట కాలం ఉంటుంది. నేల పైన 
సాగు చేస్తే, ఎకరాకు 5 నుంచి 8 టన్నుల దిగుబడి వస్తే... 
పందిరిపై 15టన్నులకు పైగా దిగుబడి వస్తుంది. 

పండించే విధానంలో ఈ చిన్న మార్చు వల్ల బీర, 
కాకర, సోర ఇలా ప్రతి పంటలో అధిక దిగుబడి సాధ్యం 
అవుతోంది” అన్నాడు వెంకటయ్య. 


జల సంరక్షణతో... 


“ఒకపుడు తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న ప్రాంతం. 
వాటర్‌షెడ్‌ కార్యక్రమం ద్వారా, భూగర్భజలాలను పెంచాం. 
వరి పంటను తగ్గించి, నేల మీద కంటే పందిర్ల మీద 
తీగజాతి కాయగూరల సాగు, పూలు, చిరుధాన్యాల సాగుతో 
రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. 
అంతే కాక, నాణ్యమైన సేంద్రియ విధానంలో పండించడం 
వల్ల మార్కెట్లో గిట్టుబాటు ధరలు పొందుతూ, స్వయం 
సమృద్ధి సాధించారు” అన్నారు రీడ్‌ సంస్థ ప్రతినిధి 
నవీన్‌కుమార్‌. 


ఇద్దరు రైతులు సాధించిన ఫలితాలు... 


1. గతంలో తీగజాతి కూరగాయలను నేల మీద సాగు 
చేయడం వల్ల గాలి, వెలుతురు సోకక, చీడ పీడల 
బెడద ఎక్కువై నాణ్యత లోపించేది. ఇపుడు పెండాల్స్‌ 
వల్ల ఆ సమస్యలు తగ్గి, నాణ్యమైన దిగుబడులు 
ఇవ్వడమే కాక రైతులకు శ్రమ,ఖర్చు తగ్గింది. 

2. పందిరిపై సాగు వల్ల పంట చిక్కగా అలుము కొని నీడ 
ఉండటం వల్ల, కలుపు పెరగదు. రైతులకు సాగు ఖర్చు 
తగ్గి ఆదాయం పెరుగుతుంది. 

3. వరి కంటే చిరుధాన్యాల సాగు వల్ల ఎక్కువ ఆదాయం 
పొందుతున్నారు. మార్కెటింగ్‌ సమస్యలు లేవు. 

4. సజ్జలు, రాగులు, జొన్నలు వంటి బహుళ పంటలు 
పండించడం వల్ల నష్టాలు తగ్గాయి. గతంలో వరి వల్ల 
నష్టపోయిన వారు ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. 

5. రసాయన ఎరువులకు స్వస్తి చెప్పి సేంద్రియ 
ఎరువులను, వాడుతూ, భూసారాన్ని కాపాడుతున్నారు. 
సాధారణ సాగుకు పందిరి కూరగాయల సాగు మధ్య 
గల తేడాను గ్రహించి, కూరగాయల ద్వారా వచ్చే 
ఆదాయంతో ఎక్కువ విస్తీర్ణంలో పందిరి కూరగాయల 
సాగు చేయడానికి రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు. 

బీడు భూముల్లో తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం 
పొందడానికి, చిరుధాన్యాలు, కూరగాయల సాగుతో రైతులు 
ఆహార భద్రత, ఆర్థిక అభివృద్ధి సాధించి, సుస్థిర జీవనో 

పాధులు పొందుతున్నారు. అ 


తెలంగాణ | 47 | ఫిబ్రవరి 2022 


కళ్లని pw పలా. 


న ~ hy 
ం | జి కి Tree |] 
ల్‌ వ్‌ ల! శ ప | i. శ 


హ్‌ 


ఓడిఎఫ్‌లోనూ మనమె నెంబర్‌ వన్‌! 


మార్గం లక్ష్మీనారాయణ 


భహిరంగ ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన (ఓపెన్‌ డెఫకేషన్‌) వల్ల 
మహిళలు, బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి సమయాల్లో 
బహిర్భూమికి వెళ్ళిన ఒంటరి స్రీలు లైంగిక దాడులకు గురయ్యే ప్రమాదం 
ఉంది. అంతేకాదు, 2015లో ప్రపంచంలో వచ్చిన డయేరియా కేసుల్లో 
58శాతం సురక్షిత నీరు లేక, పేలవమైన పారిశుధ్యం కారణంగానే 
సంభవించాయని అంచనా. పారిశుధ్య లోపం వల్ల ప్రతి ఏటా, ఐదు ఏండ్లలోపు 
ఉన్న 5 లక్షల మంది పిల్లలు విరేచనాలతో చనిపోతున్నారు. పారిశుధ్యం 
అందుబాటులో ఉంటే, 5శాతం-20శాతం వరకు 5ఏండ్లలోపవు పిల్లల 
మరణాలు తగ్గుతాయి. అలాగే పిల్లల్లో 7శాతం-17శాతం అసమానతలు 
తగ్గుతాయి. ఇంకా మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడం వల్ల మట్టి ద్వారా 
సంక్రమించే హెల్మిన్‌ థియాసిస్‌, డయేరియా, స్మిస్టోసోమియాసిస్‌ వంటి 
వ్యాధులు, పిల్లలలో ఎదుగుదల మందగించడం వంటివి సంభవిస్తాయి. 

ప్రపంచ వ్యాప్తంగా 420 కోట్ల ప్రజలు “సురక్షిత పారిశుధ్యం” లేకుండా 
నివసిస్తున్నారు. ఇంకా 67.3 కోట్ల మంది ప్రజలు బహిరంగ మలవిసర్దనను 


పాటిస్తున్నారు. అందరికీ పారిశుధ్యాన్ని సాధించడం, బహిరంగ మలవిసర్జనను 
ముగించడం లక్ష్యంగా ప్రజలను చైతన్య పరచడం కోసమే ఈ ప్రపంచ 
మరుగుదొడ్డి దినం. 2001, నవంబర్‌ 19న సింగపూర్‌కు చెందిన జాక్‌ సిమ్‌ 
నేతృత్వంలోని వరల్డ్‌ టాయిలెట్‌ ఆర్గనైజేషన్‌ దీన్ని ప్రారంభించింది. తర్వాత 
నవంబర్‌ 19న వరల్డ్‌ టాయిలెట్‌ దే జరపాలని అధికారికంగా ఐక్యరాజ్యసమితి 
నిర్ణయించింది. ఈ మేరకు 2013, జూలై 24న యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ 
67వ సెషన్లో 122 దేశాలు ఈ తీర్మాణాన్ని ఆమోదించాయి. “టాయిలెట్లకు 
విలువ ఇవ్వడం” అనేది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం 2021 థీమ్‌. 


స్వచ్చ భారత్‌ మిషన్‌ 


దీనికి అనుగుణంగా, మన దేశంలో 2014 అక్టోబర్‌ 2న గాంధీజీ 145వ 
జయంతి సందర్భంగా “స్వచ్చ భారత్‌ మిషన్‌” (ఎస్‌బిఎమ్‌) ప్రారంభమైంది. 
2019 అక్టోబర్‌ నాటికి దేశంలో బహిరంగ మల విసర్జనను అంతం చేయాలని 
లక్ష్యంగా పెట్టుకుంది. 5 ఏండ్లలో 11 కోట్ల మరుగుదొడ్లను నిర్మించాలని 
లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 5 ఏండ్లలో కేవలం ఐదేళ్లలో ౩9శాతం లక్ష్యాన్ని 
సాధించింది. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ఈ పథకం కింద 
మరుగుదొడ్లు కట్టుకునే లబీదారులకు రెండు విడతలుగా ఇచ్చే 12వేలలో 
60శాతం కేంద్రం, 40శాతం రాష్ట్రాలు భరిస్తున్నాయి. 


దేశంలోనే మొదటి గ్రామంగా ముఖరా (కె) 


అయితే, 2020, జులై 22 నాటికే తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా 
ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామం మొదటి బహిరంగ మల మూత్ర 
విసర్జన రహిత గ్రామంగా ఎంపికైంది. అంతేకాదు కేంద్ర జల్‌ శక్తి 
మంత్రిత్వశాఖ కూడా ఈ గ్రామ వీడియోలు, ఫోటోలని తన పోర్టల్‌లో పోస్టు 
చేసింది. ఈ [గ్రామానికి కేంద్ర ప్రభుత్వం స్వచ్చ అవార్డు ఇచ్చి గౌరవించింది. 
ఆ గ్రామ సర్పంచ్‌ మీనాక్షి ఎంపీటీసీ గాదె సుభాష్‌లను సిఎం కేసీఆర్‌ ప్రగతి 
భవన్‌ కి పిలుపించుకుని అభినందించారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి గ్రామం 
ముఖరా (కే) గానే మారింది. అనేక రంగాల్లో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న 


ODF (ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ బెత్సాహిక 
ఆదర్శ పురోగతి రాష్ట్రాలు (తేదీ? 31-12-2021) 


తెలంగాణ 14,200 | 13,737 | 96.74 శాతం 
తమిళనాడు 12,525 | 4,432 | 35.39 శాతం 
కేరళ 2,027 401 | 19.78 శాతం 
ఉత్తరాఖండ్‌ 15,473 | 1,394 | 09.01 శాతం 
హరియాణ 6,908 397 | 05.75 శాతం 
కర్ణాటక 27,044 | 1,511 | 05.59 శాతం 
ఆంధ్రప్రదేశ్‌ 18,841 | 8730 | 04.63 శాతం 
మేఘాలయ 6,028 178 | 02.95 శాతం 
సిక్కిం 14,200 | 13,737 | 02.73 శాతం 
పంజాబ్‌ 13,708 304 | 02.22 శాతం 
మధ్యప్రదేశ్‌ 50,228 | 1,073 | 02.14 శాతం 
హిమాచల్‌ ప్రదేశ్‌ 1,591 278 | 01.75 శాతం 
మహారాష్ట్ర 40,543 299 | 00.74 శాతం 
ఉత్తరప్రదేశ్‌ 94,040| 649 | 00.67 శాతం 
రాజస్తాన్‌ 42,860 220 | 00.51 శాతం 
జార్టండ్‌ 29,564 146 | 00.49 శాతం 
గుజరాత్‌ 18,261 083 | 00.45 శాతం 
ఒడిషా 46,785 124 | 00.27 శాతం 
మణిపూర్‌ 2,556 005 | 00.20 శాతం 
అరుణాచల్‌ ప్రదేశ్‌ 5,381 006 | 00.11 శాతం 
అసోం 25,503 017 | 00.07 శాతం 
జమ్ముకాశ్మీర్‌ 7,263 ౦000 | 00.00 శాతం 
బీహార్‌ 38,691 000౦ | 00.00 శాతం 
పశ్చిమ బెంగాల్‌ | 41,461 000 | 00.00 శాతం 
నాగాలాండ్‌ 1,451 000 | 00.00శాతం 
మిజోరాం 696 000 | 00.00 శాతం 
త్రిపురం 1,178 000 | 00.00 శాతం 
గోవా 365 000 | 00.00 శాతం 
మొత్తం 5,82,903 | 26,138 | 04.48 శాతం 


అవార్డులు రివార్డులే ఇందుకు నిదర్శనం. ఒక్క ఓడిఎఫ్‌ 
లోనే కాదు, అన్ని రంగాల్లోనూ తెలంగాణ దేశానికి 
ఆదర్శంగా నిలుస్తున్నది. 


తాజా కేంద్ర నివెదికల్లో తెలంగాణ నెంబర్‌ వన్‌ 


ఇక దేశంలో పట్టణాలు, నగరాలు, మహానగరాలను 
మినహాయించి, మొత్తం 5,82,903 ఆవాసాలున్నాయి. 
అందులో 31 డిసెంబర్‌ 2021 నాటికి ఆ ఏడాదిలో 
కేవలం 26,138 గ్రామాలలో మాత్రమే మరుగుదొడ్లు 
నిర్మించబడ్డాయి. అంటే ఇది 04.48 శాతం మాత్రమే. 
కానీ, దేశంలో స్వచ్చ భారత్‌ ప్రారంభించిన ఏడాది 


తెలంగాణ | 49 | ఫిబ్రవరి 2022 


2014 ఏడాదిలోనే జూన్‌ 2న ఆవిర్భవించిన తెలంగాణ రాష్టం 
మాత్రం దేశంలో మిగతా రాష్ట్రాలకు, మొత్తం దేశానికి మించిన 
96.74 శాతం అనూహ్య ప్రగతిని సాధించింది. తెలంగాణ 
రాష్ట్రంలోని మొత్తం 14,200 ఆవాసాలలో 18,737 ఆవాసాలలో 
దాదాపు వంద శాతం మరుగుదొడ్లు నిర్మించి, బహిరంగ మల 
విసర్జన రహిత రాష్ట్రంగా ఆవిర్భవించింది. దేశానికి ఆదర్శంగా, 
గర్వకారణంగా, ఇక్కడి మహిళలు, ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని 
పెంపొందించిన రాష్ట్రంగా అవతరించింది. ఐక్య రాజ్య సమితి 
ప్రపంచ వ్యాప్తంగా 2080 నాటికి, దేశం 2019 నాటికి 100 
శాతం లక్ష్యాన్ని నిర్దేశించుకుని అతి తక్కువ శాతం సాఫల్యతతో 
పని చేస్తుండగా, తెలంగాణ రాష్టం ఆ రెండు లక్ష్యాలను మించి, 
2021 నాటికే వంద శాతానికి చేరుకోవడం అసాధారణ విషయం. 
ఇక రెండో స్థానంలో ఉన్న తమిళనాడు (85. 39శాతం) మనకు తేడా 
61.35శాతం ఉండటం కూడా గమనార్హం. కేరళ (19. 78శాతం), 
ఉత్తరాఖండ్‌ (09.01 శాతం), హరియాణ (05. 75శాతం), కర్ణాటక 
(5. 59శాతం), ఆంధ్రప్రదేశ్‌ (04. 63శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. కాగా, జమ్ము 
కాళ్ళీర్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, నాగాలాండ్‌, మిజోరం, త్రిపుర, గోవా 
మొదలైన 7 రాష్ట్రాలు సున్న ప్రగతితో ఆఖరున ఉన్నాయి. దేశంలో, మిగతా 
రాష్ట్రాల్లో ఓడిఎఫ్‌ నత్తనడకన నడుస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం శర 
వేగంగా పూర్తి కావస్తున్నది. 


సమర్థవంతమైన సిఎం కేసీఆర్‌ నాయకత్వం 


సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన నాయకత్వం, పటిష్టమైన పరిపాలన వల్ల 
తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్నది. బహిరంగ మల విసర్జన 
రహిత రాష్టాల్లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ క్రెడిట్‌ 
కచ్చితంగా కెసీఆర్‌ కే చెందుతుంది. మరోవైపు తనదైన శైలిలో అందరినీ 
ప్రోత్సహిస్తున్న మంత్రి కేటీఆర్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మంచినీటి 
సరఫరా శాఖలను నిర్వహిస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌ రావు నాయకత్వం, 
అంతకంతకు నిరంతరం పని చేస్తున్న సంబంధిత శాఖల అధికారులు, 
కార్యదర్శులు, పారిశుధ్య సిబ్బంది చేస్తున్న కృషిని ఏమాత్రం విస్మరించలేం. 


కాం యాతా 
Handa War haw Shr arti క్యా షం చా Ely Wag far pet Eo I 


పల్లెలకు పరిపాలనా సంస్కరణలు 

అయితే, స్థానిక పరిపాలనలో పారదర్శకత, 
జవాబుదారితనాన్ని పెంచే విధంగా తీసుకువచ్చిన కొత్త 
పంచాయతీరాజ్‌ చట్టం, స్థానిక సంస్థల్లో మహిళలకు 
50శాతం రిజర్వేషన్లు, 3,146 తండాలను గ్రామ 
పంచాయతీలుగా మార్చడం, అడిషనల్‌ కలెక్టర్లకు 
స్థానికపరిపాలన పనుల అప్పగింత, అందరికీ 
పదోన్నతులు, ప్రతి గ్రామానికి గ్రామకార్యదర్శుల 
నియామకం, పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు ని 
కేసీఆర్‌ చేపట్టారు. రాష్ట్రంలోని 12,769 (గ్రామ 
పంచాయతీలలో వర్క్‌, పారిశుధ్య, (స్ట్రీట్‌ లైట్స్‌, గ్రీన్‌ 
కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీల ద్వారా 
8,20,729 మందిని సభ్యులుగా భాగస్వాములను 
చేశారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, 
ఇంటింటికీ స్వచ్చమైన ఆరోగ్యకరమైన మిషన్‌ భగీరథ 
మంచినీరు, నర్సరిలు, డంపింగ్‌ యార్డులు, పల్లె ప్రకృతి, 
బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు 
అందుబాటులోకి వచ్చాయి. 


గ్రామీణాభివృద్ధిలో 
“పల్లె ప్రగతి” కొత్త శకానికి నాంది! 


ఇదేగాక, ఇలాంటి అనేక లక్ష్యాలను సాధించిన పల్లె 
ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు గతంలో ఎక్కడా, 
ఎన్నడూ లేని వినూత్న పథకాలు. నిజంగా గ్రామీణాభి 
వృద్ధిలో “పల్లె ప్రగతి” కొత్త శకానికి నాంది! గా నిలిచింది. 
ఇప్పటికే రాష్టంలో 4 విడతలుగా పల్లె, పట్టణ ప్రగతి 
కార్యక్రమాలు పండుగలా జరిగాయి. ప్రజాప్రతినిధులంతా 
(ప్రజలతో కలిసి భాగస్వాములయ్యారు. దీంతో నిరంతర 
పారిశుధ్యం జరుగుతున్నది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ 
పథకాలను సంపూర్తిగా రాష్టం అమలు చేస్తున్నది. 
తద్వారా సత్ఫలితాలు సాధ్యమవుతున్నాయి. ఓడిఎఫ్‌లో 
సాధించిన (ప్రగతి రాష్ట్రాన్ని తప్పకుండా ఆరోగ్య 
తెలంగాణగా మారుస్తాయనడంలో సందేహం లేదు. ఆ 


తెలంగాణ | 50 | ఫిబ్రవరి 2022 


భవిష్యత్‌ అవసరాలకు 
తగ్గట్టు తాగునీరు 


బెటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పరిధిలో తాగునీటి సమస్యలను 
అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం కోసం రూ.1200 కోట్లతో చేపడుతున్న 
ప్రాజెక్ట్‌లో భాగంగా 587 కోట్లతో ఓఅర్‌ఆర్‌ ఫేజ్‌-2 ప్రాజెక్టును రాజేంద్రనగర్‌ 
నియోజకవర్గంలో వు హుికొంద అల్మాపురిలో రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, 
మునిసిపల్‌శాఖ మంత్రి కె. తారకరామారావు విద్యాశాఖ మంత్రి సబితా 
ఇం ద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి కె. తారకరామారావు మాట్లాడుతూ 978 
కాలనీలకు నీళ్లు ఇవ్వాలని మంత్రి సబితారెడ్డి క్యాబినెట్‌లో పట్టుబట్టారు. 
కొండపోచంపల్లి నుంచి గండిపేటకు మంచినీటి సరఫరాకు సీఎం కేసీఆర్‌ 
ఆలోచన చెస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కాగానే 2 వేల కోట్లతో [డ్రింకింగ్‌ 
వాటర్‌ స్మీమ్‌ తీసుకున్నాం. హైదరాబాద్‌ అంటే (141/0 ఒక్కటే కాదు ORR 
లోపల ఉన్న 25 మున్సిపాలిటీలను హైదరాబాద్‌గా గుర్తించాలి. హైదరాబాద్‌ 
అన్ని నగరాల కంటే వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీ, చెన్నై ముంబయి నగరాలు 
వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో 
2051 సంవత్సరం నాటికి అవసరమైన వసతుల కోసం ఆలోచన చేస్తున్నాం, 
ఆరు వేల కోట్లతో మంచినీటి ప్రాజెక్టులు చేపట్టాం. చెన్నై లాంటి సమస్య 
తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. కాళేశ్వరం ఇరిగేషన్‌ కోసం మాత్రమే 
కాదు,మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ రిజర్వాయర్ల ద్వారా నీటిని హైదరాబాద్‌ 
తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి అన్నారు. 

మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ, హెచ్‌ఎండిఏ పరిధిలో అభివృద్ధిపై సీఎం 
కేసీఆర్‌ దూరదృష్టితో ముందుకు వెళ్తున్నారు. ఒక ప్రత్యేకమైన విజన్‌తో 
ముఖ్యమంత్రి నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖమంత్రి కేటీఆర్‌ నగరాల 


అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తెలంగాణ రాక ముందు 
వచ్చిన తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధిని ప్రజలు 
గమనించాలి. మంచినీటి సరఫరాకు 1200 కోట్ల 
రూపాయలు మంజూరు చేశారు. ఒక్క రాజేంద్రనగర్‌ 


నియోజకవర్గానికి 250 కోట్లు మంజూరు 
చేశారు.నార్సింగ్‌ దగ్గర ఓఆర్‌ఆర్‌ పై వెళ్ళడానికి 
అవకాశం కల్పించేలా పనులు జరుగుతున్నాయి. 
జిహెచ్‌ఎంసితో పాటు శివార్లలో ఉన్న కార్పొరేషన్లు, 
మునిసిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం... 
నాలాలు, రోడ్లు, చెరువుల సుందరీకరణ, (త్రాగునీరు 
అందించేందుకు ప్రత్యేక కార్యాచరణతో అడుగులు 
వేస్తున్నామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ 
రంజిత్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ 
తీగల అనితా హరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌ రెడ్డి, 
వాణీదేవి, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, 
జలమండలి ఎం.డి దానకిషోర్‌, సంబంధిత అధికారులు 


తదితరులు పాల్గొన్నారు. _ 


తెలంగాణ | 51 | ఫిబ్రవరి 2022 


= Hr ai ణ్‌ 

| ! 1 1 
rie, 
= |, 
Fir = hh 


Fre 


rd eg, 


‘ae |e |r, 
= [- 


అ 


ద్యుత్‌పంపిణీలో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మొదటి 
స్థానాన్ని సంపాదించుకుంది. తెలంగాణకు చెందిన దక్షిణ తెలంగాణ 
విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ 
ప్రకటించిన అవార్డుల్లో నాలుగు విభాగాల్లో మొదటి ర్యాంకుతో పాటు మరో 
అవార్డును కైవసం చేసుకుంది. మొత్తంగా ఆరు ర్యాంకులను సాధించింది. 
ఇండియా ఎనర్జీ 15వ సమ్మిట్‌లో భాగంగా విద్యుత్‌ పంపిణీ, సంస్కరణలు, 
సమర్థత అంశాలపై వివిధ రాష్ట్రాల డిస్కం యాజమాన్యాలు, ప్రభుత్వ 
అధికారులతో ఆన్‌లైన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ 
సందర్భంగా వివిధ క్యాటగిరీల్లో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అవార్డులు ప్రదానం 
చేశారు. ఈ అవార్డుల్లో తెలంగాణకు చెందిన ఎస్పీడీసీఎల్‌కు వివిధ విభాగాల్లో 
సమష్టి ప్రతిభ కనబరచినందుకు గాను మొదటి ర్యాంకు వచ్చింది. నూతన 
సాంకేతిక పరిజ్ఞానం అమలు, వినియోగదారుల సేవ, పనితీరు సామర్థ్యం 
విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించింది. గ్రీన్‌ ఎనర్జీ విభాగంలో మూడో 
ర్యాంకు వచ్చింది. ఓవరాల్‌గా మొదటి ర్యాంకు వచ్చింది. రౌండ్‌ టేబుల్‌ 
సమావేశంలో పాల్గొన్న వభ రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని, 
రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలను అభినందించారు. 
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ 
జీ.రఘుమారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు పల్లెలు, పట్టణాలు 


అనే తేడా లేకుండా మూడు నుంచి ఆరు గంటల వరకు 
కరంటు కోతలు ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్లేశంతో 24 గంటలు అన్ని 
కేటగిరీల వారికి విద్యుత్‌ సరఫరా చేయగలుగుతున్నా 
మన్నారు. ఈ విజయానికి కారణమైన సీఎం కేసీఆర్‌, 
విద్యుత్‌ మంత్రి జగదీష్‌రెడ్డి, జెన్‌కో సీఎండీ దేవులపల్లి 
ప్రభాకర్‌రావులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఆ 


తెలంగాణ | 52 | ఫిబ్రవరి 2022 


కం లు! |e ణా 
న | న. 


rd 


తెగా రాష్టం ఏర్పడ్డాక... ముఖ్యమంత్రి 
కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్టంలో 

సేద్యానికి పెద్దపీట వేశారు. ఫలితంగా రైతులు విరివిగా 
వరిపంటలను సాగు చేశారు. దీనితో వరిధాన్యం 


క్రమంలో వరికి ప్రత్నామ్యాయంగా ఆరుతడి పంటలు, 
కూరగాయల సాగుతో రైతులు అధిక లాభాలు వచ్చే 
పంటలను పండిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. 

కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో పల్మారి రమేష్‌ అనే 
రైతు 5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు పండిస్తూ మంచి 
ఆదాయాన్ని పొందుతున్నాడు. బూరుగుపల్లిలో ఈ ఏడాది ఏప్రిల్‌లో 5 ఎకరాల 
భూమిని కౌలుకు తీసుకున్నాడు. ఇతర రైతుల్లా వరి, పత్తి కాకుండా కూరగాయల 
సాగును ఎంపిక చేసుకున్నాడు. రెండున్నర ఎకరాల్లో బీర, ఒకటిన్నర ఎకరంలో 
టమాటా, ఎకరం భూమిలో కాకరకాయలు, చిక్కుడు, మిర్చి సాగు చేశాడు. మొదటి 
ఆరు నెలల్లో బీరకాయల ద్వారా రూ. 8 లక్షల 50 వేలు, టమాటా ద్వారా రూ. 
2 లక్షల 50 వేలు, కాకర ద్వారా రూ. 50 వేలు, చిక్కుడు ద్వారా రూ. 10 వేలు 
లాభం పొందాడు. ప్రస్తుతం మరో రెండు ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాడు. 

మొత్తంగా తొలి ఆరు నెలల్లో దాదాపు రూ. 6 లక్షల 50 వేల ఆదాయం 
వచ్చిందని రైతు రమేష్‌ తెలిపాడు. కౌలు భూమిలో సాగు చేస్తున్నందుకు రమేష్‌ 
కు పెట్టుబడి కూడా ఎక్కువగానే అయింది. కూరగాయల సాగు తొలిసారి కాబట్టి 
భూమిని చదును చేయించేందుకు రూ. 45 వేలు, మొక్కలకు నీరు అందించేందుకు 
(డిప్‌ కోసం రూ.1.50 లక్షలు వెచ్చించాడు. పెట్టుబడి విషయానికి మల్చింగ్‌ 
కోసం రూ.60 వేలు, కర్రల కోసం రూ.50 వేలు, దారాల కోసం రూ. 15 వేలు, 
కూరగాయల విత్తనాలకు రూ. 80 వేలు ఖర్చు చేశాడు. మొత్తంగా అన్ని పెట్టు 
బడులు పోను రైతు రూ.3 లక్షల లాభం పొందాడు. ఇటీవల కాలంలో టమాట 
ధర పెరగడంతో మంచి లాభం వచ్చిందని రమేష్‌ తెలిపాడు. ఇప్పటికే టమాటా 
పంటను 4 కటింగ్‌లు చేశానని, ఇంకా 5 కటింగ్‌లు వచ్చే అవకాశం ఉందని 
తెలిపాడు. వరి కంటే కూరగాయల సాగుతో మంచి లాభాలు సాధించవచ్చని రమేష్‌ 
చెబుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూరగాయల పంటలు నష్టం వచ్చే 


అన్నో 


పయత టన కా? 
A, త్‌. a 


కూరగాయల సారుతో లాభాల పంట 


ప్రత్యామ్నాయంగా... 
కొనుగోలుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఈ రఠతూరగాయల సాగు 


9 ఎం. అబ్లుల్‌ కలీం 


అవకాశం లేదని తెలిపాడు. ఎకరం భూమిలో 
టమాటా సాగు చేస్తే 8 వేల బాక్సులు (ఒక్కో 
బాక్స్‌కు 25 కిలోలు) వస్తాయని అన్నాడు. 
కనీసం రెండు వేల బాక్సులు వచ్చిన రూ. 4 
లక్షలు లాభం వస్తుందని తెలిపారు. ఖర్చులు 
రూ.1.50 లక్షలు పోయిన రూ. 2.50 లక్షలు 
లాభం మిగులుతుందని తెలిపాడు. వరిసాగు చేస్తే ఎకరానికి 
20 నుంచి 30 క్వింటాళ్ల వడ్లు మాత్రమే వస్తాయని, ఖర్చులు 
దాదాపు రూ.25 వేలు దాకా అవుతుందని, లాభం తగ్గు 
తుందని రమేష్‌ తెలిపాడు. వరి కోసింది మొదలు పంట 
డబ్బులు చేతికి వచ్చేదాక రైతులు తిప్పలు పడాల్సిందేనని, 
అదే కూరగాయలను సాగు చేస్తే మార్మెట్‌కు తీసుకువెళ్లి అమ్మ 
గానే అక్కడికక్కడే డబ్బులు వస్తాయని రమేష్‌ అంటున్నాడు. 


రైతును అభినందించిన కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ 


వరికి బదులు ప్రత్యామ్నాయంగా కూరగాయలు సాగు 
చేస్తున్న పలుమారి రమేష్‌ పంట క్షేత్రాన్ని కలెక్టర్‌ ఆర్‌. వి. 
కర్ణన్‌ సందర్శించారు. యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నా 
యంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు 
అవగాహన కల్పించేందుకు బూరుగుపల్లి వెళ్ళిన కలెక్టర్‌, 
రము చేస్తున్న కూరగాయల పంటలను పరిశీలించి వివ 
రాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయంగా కూరగా 
యలు సాగు చేసి లాభాల పంటలు తీస్తూ ఇతర రైతులకు 
ఆదర్శంగా నిలుస్తున్న రమేష్‌ను కలెక్టర్‌ అభినందించారు. 
ఇతర పంటల సాగుపై గ్రామాల్లో అధికారులు అవగాహన 
కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో రమేష్‌ లాంటి 
రైతులను ఆదర్శంగా చూపాలని వ్యవసాయ అధికారులకు 
సూచించారు. ® 


తెలంగాణ | 53 | ఫిబ్రవరి 2022 


చిన్నారులకు ఆహ్లాదాన్ని 


పంచుతున్న పేట వార్కులు 


పిల్లలు చిన్నతనంలో ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉంటేనే ఎదిగే 
కొద్ది వినూత్న ఆలోచన, విజ్ఞానం పెరగటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా 
ఉంటారు అనేది అక్షర సత్యం. కాని మారుతున్న కాలక్రమం, పిల్లల కాన్వెంట్‌ 
స్మూల్స్‌తో పాటు పాశాలల్లో సరైన ఆట స్థలం దొరక్క ఆడుకునే వయసుల్లో 
సైతం పిల్లలు యాంత్రిక జీవనం గడపాల్సి వస్తోంది. పిల్లలతో పాటు పెద్దలు 
సైతం ఉదయాన్నే కాలి నడక, వ్యాయామం వంటివి చెయడం వల్ల మానసిక 
ప్రశాంతత, ఆరోగ్యం పరిరక్షించుకోవడం తో పాటు ఆయువు పెరుగుతుంది. 
హైదరాబాద్‌ వంటి మహానగరాల్లో కొన్ని పార్కులు ఉంటాయి. 

నారాయణపేట జిల్లా కలెక్టర్‌ హరిచందన దాహరి కృషి, స్థానిక శాసన 
సభ్యులు ఎస్‌. రాజేందర్‌ రెడ్డి సహకారంతో మహానగారాల్లోని పార్కులకు 
ఏమాత్రమ తీసిపోని విధంగా సైన్స్‌ పార్కు చిన్న పిల్లల పార్కు నారాయణపేట 
పట్టణంలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది, ఐ.టి. శాఖ 
మంత్రి కే. తారక రామరావు జులై, 10, 2021న తన చేతుల మీదుగా 
నారాయణ పట్టణంలో సకల సౌకర్యాలతో చిన్న పిల్లల పార్ముతో పాటు సైన్స్‌ 
పార్మును ప్రారంభించి పట్టణ ప్రజలకు అంకితం చేసారు. పట్టణ ప్రగతి లో 
భాగంగా 80 లక్షల రూపాయల వ్యయంతో చిన్న పిల్లల పార్కు 1.45 కోట్ల 
రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సైన్స్‌ పార్క్‌ ను ప్రారంభోత్సవం 
చేసారు. 

అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన సైన్సు పార్ములో పిల్లలకు చదరంగం, 
పాము నిచ్చేన ఆట, డైనోసార్స్‌ ప్రతిమ, ప్రహరి గోడల పై అందమైన చిత్రాలు, 
ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్కలతో పాటు పార్కు మధ్యలో ఏర్పాటు చేసిన రొటేటింగ్‌ 


స్మల్బర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పిల్లలతో పాటు 
పెద్దలు కూడా ఉదయం, సాయంకాలం కాలి నడక చేస్తూ 
ఆహ్లాదాన్ని పొందుతున్నారు నారాయణపేట పట్టణ 
ప్రజలు. పిల్లల ఆట స్థలంలో ప్రతి రోజు పిల్లలు 
కేరింతలు కొడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. 
ఈ పార్కులలో చిన్న పెద్ద, ధనిక పేద అనే తారతమ్యం 
లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆహ్లాదం పొందుతూ సేద 
తీరుతున్నారు. కొందరు తమ స్థాయిని బట్టి ప్రీ వెడ్డింగ్‌ 
షూట్‌, యువకులు తమకు నచ్చిన విధంగా ఫోటోలు 
దిగుతూ సంబరపడిపోతున్నారు. 


తెలంగాణ | 54 | ఫిబ్రవరి 2022 


పార్కు ఆవశ్యకత, ప్రత్యేకతలు 
సందర్శకుల మాటల్లో... 


నేను పుట్టి పెరిగింది జిల్లా 
కేంద్రంలోనే, మేము చిన్న వయస్సులో 
ఉన్నపుడు మాకు ఆడుకోవడానికి 
ఎలాంటి పార్క్‌ లు అందుబాటులో ఉ 
ఆత కాదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణ 
ప్రగతి కార్యక్రమం ద్వారా మున్న్సి 
పాలిటిలలో పార్ముల ఏర్పాటు, పరిశు 
(భత, స్వచ్చ భారత్‌కు పెద్ద పీట 
వేయడం, అదే విధంగా జిల్లా కలెక్టర్‌ 
చోరువతో పట్టణంలో పార్కులు 
ఏర్పాటు చేసుకోవడం చాల ఆనంద 
కరంగా ఉంది. చిన్న పిల్లలకు మంచి 
వాతావరణాన్ని కల్పించినదుకు జిల్లా 
కలెక్టర్‌ గారికి స్థానిక శాసన సభ్యులకు 
ధన్యవాదాలు. 


విద్యాసాగర్‌ డిప్యూటి 
మేనేజెర్‌, ఎస్‌.బి.ఐ. 


మేము జిల్లా కేం 
ద్రంలో ఉన్న స్వామి 
వివేకానంద పార్క్‌కు 
వెళ్ళే వాళ్ళం. అది చాల న 
చిన్నగా ఉండటం వల్ల నడవ 
డనికి ఇబ్బందికరంగా ఉండేది. కాని 
ఇక్కడ పార్క్‌ ఏర్పాటు చేయడం వలన 
ఇప్పుడు హాయిగా వాకింగ్‌ చేస్తున్నాం, 
యోగ లాంటి వ్యాయామం చేసుకుం 
టున్నాం. రోజు రెండు సార్లు ఇక్కడకు 
వాకింగ్‌కు వస్తాము. పార్క్‌ లో ఓపెన్‌ 
జిమ్‌ పరికరాలు కూడా ఉన్నాయి. ఉద 
యం చాల మంది వృద్దులు, యువ 
కులు వచ్చి వాకింగ్‌, యోగ చేస్తారు. 


కృష్ణ రెడి స్థానికుడు 
గత రెండు సవత్స 
రాలుగా నేను ఇక్కడే 
బ్యాంక్‌లో పనిచేస్తు 
నాను. నేను ఇక్కడకి 
వచ్చినప్పుడు చిన్న పిల్లలకు 
ఆడుకోవడానికి ఎలాంటి పార్క్‌ 
లేక పోవడంతో తమ పిల్లలను 
ఆడు కోడానికి ఎక్కడికి తిసుకు 
వేళ్ళాలో అర్థం కాలేదు. కానీ ఈ 
సంవత్స రం సైన్స్‌, చిట్లన్స్‌ 
పార్క్‌ను ఏర్పాటు చేయడం చాల 
అభినందనీయం. సైన్స్‌ పార్క్‌లో 
గోడల పై సైన్స్‌కు సంబందించిన 
ఫోటోలు ఉండడం వల్ల పిల్లలకు 
చిన్న తనం నుంచే సైన్స్‌ గురించి క్‌ 
తెలుస్తుంది. పిల్లలు ఇక్కడకు వచ్చి | 
చూసాక వారిలో సైన్స్‌ పై ఆలోచన 
కలుగుతుంది. స్వచ్చత పరంగా 
కూడా బాగానే ఉంది. 


సమత, టీచర్‌ 


నారాయణపేట 
జిల్లా ఏర్పడ్డాక పల్లె 
ప్రగతి, పట్టణ ప్రగతి 
వంటి వినూత్న కార్య 
క్రమాల ద్వారా పట్టణాలను, 
అటు పల్లెటూర్లలో సైతం 
పార్కులు, పల్లె ప్రకృతి వనాలు, 
బృహత్‌ ప్రకృతి వనాలు ఏర్పాటు 
చేసి ప్రజల ఆహ్లాదం, ఆరోగ్యం తో 
పాటు పర్యావరణాన్ని సమతుల్యం 
చేసేందుకు రాష్ట ప్రభుత్వం 
చర్యలు చేపట్టడం పై ప్రజలు 
హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


పోతనను 
తెలుసుకుందాం 


9 శ్రీపాద రమణ 


త్త తరం తెలుగు సాహిత్యానికి దూరమ 
వుతోందనే ఆవేదన చాలామంది తల్లి 
దండ్రులు, భాషాభిమానులు, కవుల్లోనూ ఉంది, 
దానికి అనేక కారణాలున్నాయి. “కలమున్న ప్రతి 
వ్యక్తి కవేనంటాదని” ఓ పెద్దాయన ఆవేదన. కవుల 
సంఖ్య పెరిగినా కవిత్వంలో నాణ్యత ప్రమాణాలు 
పడిపోయాయి. కవిత్వం కులం, మతం, వర్గం 
ప్రాతిపదికగా కొంత పక్కదారి పట్టడం, అదే 
కవిత్వం అనే భ్రమను కల్పించడం వల్ల విద్యార్థులు, 
యువత సాహిత్యానికి దూరం అయ్యారు. ఈ 
దూరాన్ని చెరిపి అసలైన కవిత్వానికి అశేషమైన 
ప్రజల్ని దగ్గర చేయవలసిన అవసరం ఎంతైనా 
ఉంది. వ్యక్తిత్వ వికాసానికి పీఠం వేస్తున్న ఈ 
మిలీనియల్‌ తరానికి మహాకవుల రచనల్లో దాగిన 
అద్భుతమైన ఆలోచన ప్రపంచాన్ని చూపించవలసిన 
అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ గడ్డపై పుట్టి 
వ్యాసుని భారతాన్ని తెలుగీకరించిన మన వరంగల్‌ 
ముద్దుబిడ్డ బమ్మెర పోతనను, ఆయన సాహిత్యాన్ని 
అందులోని అపురూపమైన భావనలను ప్రతి ఒక్కరి 
మదికి చేర్చవలసి ఉంది. 
బమ్మెర పోతన తెలంగాణ 
రాష్టం, వరంగల్‌ జిల్లా, 
బమ్మెర అనే (గ్రామంలో 
జన్మించారు. చతుర్వేద 
సారమైన వ్యాసభారతం 
నన్నయ్య, తిక్కన్న, ఎర్రన 
| రచిస్తే.. వాల్మీకి విరచిత 
గ కాయణం భాస్మరాదుల 
| ద్వారా తెలుగు రూపు 
థ్‌ సంతరించుకోగా, మిగిలిన 
| వ్యాస భాగవతం జోలికి 
చాలా రోజులు ఏ కవి 
పోలేదు. కారణం, వ్యాస 
రచనను అనువదించడం అంటే 
మాటలతో అయ్యే పనికాదు, 
ఉత్కృష్ట, సంక్షిష్ట పదాల సమ్మేళనం 
వ్యాసుడి రచనలు. కానీ, బమ్మెర 


\ 


పోతన ఆ మహాకావ్యాన్ని తెలుగీకరించారు. రుజుగ్రంథంలో ఉన్న సౌందర్యాన్ని, 
వర్ణనలను ఏ మాత్రం కోల్పోకుండా భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన 
మహా కవి మన పోతన. పోతన భాగవతానికి ముందు “భోగినీ దండకం”, 
“వీరభద్ర విజయం” అనే కావ్యాల్ని రచించారు. ఆయన మన తెలంగాణ 
బిడ్డకావడం మనమంతా గర్వించాల్సిందే. అందుకే తెలుగు మహాసభల్లో బమ్మెర 
పోతనను స్మరించుకుంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... 


“పలికెడిది భాగవతమట 

పలికించు విభుండు రామభ్యదుందట నే 
వలికిన భవవార మగునట 

పలికెద వేజొండుగాథ బలుకగ నేలా 7” 


అంటూ పోతన పద్యం చదివి తన ప్రేమను 
వ్యక్తంచేశారు. తెలుగు సాహిత్యానికి బమ్మెరపోతన 
చేసిన సేవలు అనితరసాధ్యం. రామాయణం, భారతం, 
భాగవతం గురించి తెలిసిన ఎవ్వరికైన భాగవతం 
అనగానే బమ్మెర పోతన మదిలో తిరగాడుతాడు. 
పోతన భాగవతం గురించి ఆలోచన వస్తే చాలు భక్తిలో 
తడిసిన గాథలు అలలుగా పొంగివస్తాయి, గజేంద్ర 
మోక్షం, ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, రుక్మిణీ 
కళ్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామిళోపాఖ్యానం 
లాంటి అద్భుతమైన ఉపాఖ్యానాలన్నీ గుర్తుకు వస్తాయి. 
మాటలకందని కవిత్వ వర్ణనలు కళ్లముందు కదలాడుతాయి. ముఖ్యంగా 
శ్రీకృష్ణుని గురించి పోతన చేసిన వర్ణనలు అద్వితీయమైనవి. 


నల్లనివాడు పద్ధనయనంబులవాదు గృపారసంబు పై 
జల్లైవాడు మౌళివరిసర్పిత వింఛమువాదు నవ్వు రా 
జిల్లెదు మోమువాదొకదు చెల్వల మానధనంబు దెచ్చెనో ! 
మళల్లియలార ! మీ పొదలమాటున లేడు గదమ్మ ! చెప్పరే! 


గోపికలే మన దగ్గరికి వచ్చి చిన్ని కృష్ణుని చిరునామా అడిగినట్టు ఉంటుందీ 
పద్యం. వాడుక పదాలతోనే విశిష్టమైన పద్యరచన చేయగలిగిన భాషానైపుణ్యం 
ఒక్క బమ్మెర పోతనకే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. ప్రకృతితో మనిషి 
మాట్లాడే పోతన భావుకత చదువరులను మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. 
ఇక మనిషి ఎట్లా ఉండాలి, ఎంత నిర్భయత్వంతో, ఎంత నిజాయితీతో 
బతకాలో కూడా తన పద్యాల ద్వారా హితబోధ చేశారు పోతన. మనం 
పూజించే దేవుడు అద్భుతమైన శక్తియుక్తులు కలవాడై ఉండాలని, మనం 
గౌరవించే వ్యక్తులు ప్రత్యేకమైన గుణగణాలు కలిగియుండాలంటాడు పోతన. 
అందుకే.. 


“లోకంబులు లోకేళులు 

లోకస్థులు దెగిన తుది నలోకంబగు పెం 
బీకటి కవ్వల నెవ్వం 

దేకాక్టుతి వెలుగు నతని నే సేవింతున్‌” 


గొప్పవాళ్లు మాత్రమే కష్టాలు, నష్టాలు వచ్చినా భూమి బద్ధలయ్యేంత 
సమస్యలు వచ్చినా నిశ్చింతగా నిలబడి ఉంటారు.. వారు మాత్రమే సాటి 


మనిషికి దైవత్వం పంచగలరు. వారే 
భగవంతుడు, అలాంటి వారినే నేను 
సేవిస్తాను, పూజిస్తాను అంటూ 
ప్రకటించారు. అంతేకాదు, సాహిత్యం 
అంటే ఆత్మగౌరవం, సాహిత్యం అంటే 
దేవీ కటాక్షమని సగర్వంగా ప్రకటించిన 
తిరుగుబాటుకవి పోతన. కవిత్వాన్ని 
అమ్ముకోవడం కంటే వ్యవసాయం 
చేసుకొని బుద్ధిగా బతకడం మంచిది 
అంటూ ఆత్మ గౌరవజెండాను రెపరెప 
లాండించిన అక్షరశిల్సి. మనిషి వాపస్‌ 
చేసినా దాన్నుంచి ఏది ఆశించకుండా, 
నూటికి నూరు శాతం ప్రేమతో, 
సమాజం కోసం, ఆత్మతృప్తి కోసం చేయాలని తెగేసి 
చెప్పిన విప్లవకవి పోతన. అందుకే.. 


బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్‌ 
గూళలకిచ్చి యప్పడుపుగూడు భుజించుటకంటే సత్మవుల్‌ 
హాలికులైన నేమి? గుహనాంతర సీమల గందమూల కౌ 
ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్థమై. 


అంటూ అక్షరానికి, కవిత్వానికి ఉన్న పవిత్రతను 
నగ్నంగా ఎలుగెత్తాడు పోతన. అందుకే పోతన అంటే 
వినముడైన, నిరాడంబరుడై భక్తి తన్మయత్వంతో 
పొంగిపొరలే రూపం సాక్షాత్మరిస్తుంది. తన కవితల్ని 
నరులకు అంకితం ఇవ్వాల్సి వస్తుందేమోనని కన్నీరు పెట్టి 
సరస్వతీ దేవిని ఓదార్చే పవిత్రమూర్తి గోచరిస్తుంది. 
ఆడంబరాలు లేని ఒక ధ్యానజీవి, ధన్యజీవి, గుర్తుకు 
వస్తుంది. భక్తితో నిండిన కవిత్వాన్ని తనువంత నింపుకొని 
జీవితమే కవిత్వం - కవిత్వమే జీవితంగా బ్రతికిన ఒక 
విలువల శిల్పం మదిలో మెదలాడుతుంది. అందుకే 
కాబోలు.. పోతన భక్తిని, తత్వాన్ని కవిత్వాన్ని అవపోసన 
పట్టిన... తెలుగు హై హాస్యనటుడు, (బ్రహ్మానందం 
కొప్పరపు కవుల సంస్మరణ సభా వేదిక మీద 
ప్రసంగిస్తూ... “తెలుగు సాహిత్యంలో సరస్వతీదేవీ 
సాక్షాత్మారం పొందిన ఏకైక తెలుగు కవి బమ్మెర పోతన” 
మాత్రమేనంటాడు. అది అక్షర సత్యం. మన పోతనను 
తెలుసుకుందాం, భవిష్యత్‌ తరాలకు పోతన తత్వాన్ని 


అందిద్దాం. త 


తెలంగాణ | 57 | ఫిబ్రవరి 2022 


EE) I 
కాలగతికి నిలిచే రచనలు 


ఆయన వ్రాసిన నవలే ఆయన ఇంటి పేరుగా మార్చి తమ గౌరవాన్ని 
ప్రకటించుకున్నారు తెలుగు ప్రజలు. ఇది చాలా అరుదైన అపురూప సంఘటనగా 
తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచి పోతుందని ఘంటా పథంగా చెప్పవచ్చును. 
ప్రస్తుత సమీక్షా (గంథం “స్నేహరాగం” (ఒక నవలిక కొన్ని కథలు) రచయిత 
అంపశయ్య నవీన్‌ ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా తెలుగు పాఠకులకు సుపరిచితులు. 
38 నవలలు, 8 కథా సంకలనాలు, పలు సాహిత్య వ్యాసాలు, 
జీవిత చరిత్రలు - విరివిగా వెలుబడుతూ తెలుగు పాఠకుల 
మెప్పు పొందాయి. అంపశయ్య, బాంధవ్యాలు, రక్త కాసారం, 
చెదిరిన స్వప్నాలు, లాంటి రచనలు తెలుగేతర భాషలకు 
అనువదింపబడ్డాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ల్స్‌ 
మార్చ్‌ ప్రాయడ్‌ల తత్త్వ శాస్త్రాన్ని మనో విశ్లేషణ చ్‌ 
శాస్త్రాన్ని తనదైన దృష్టికోణంతో పరిశీలించి ఛీ 
పరిచయం చేస్తోన్న ఈ రచయత ప్రముఖ విమ- 
రృకులు కూడా! 

స్ట్రీమ్‌ ఆఫ్‌ కాన్నియస్‌ టెక్నిక్‌ ప్రక్రియతో జేమ్స్‌ 
జామిస్‌ యూరోప్‌లో ప్రవేశపెట్టిన సాహితీ సృజనను 
చైతన్య ్రవంతిగా తెలుగు పాఠకులకు నవీన్‌ 
పరిచయం చేసారు. ఒక పాత్రలో క్షణక్షణానికీ కలిగే 
మనోద్వేగాల యధా తథ చిత్రణను “చైతన్య స్రవంతి 
గా పేర్కొంటారు. ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉంటుందని 
తెలియకుండానే వ్రాయటం నవీన్‌ గొప్పతనం. తర్వాతి 
కాలంలో వీరు వ్రాసిన చాలా నవలలు కథలు ఇదే 
ట్రెండ్‌ను ఆనుసరించి పాపులర్‌ అయ్యారు. 
“స్నేహరాగం” నవలిక శైలేంద్ర అనే ప్రఖ్యాత రచయిత 
అభిమాని చైతన్య అను యువతి మధ్య చోటుచేసుకున్న 
పరస్పరాధన కథకు మూలవస్తువు. 90 పేజీలుగా 
నడిచిన కథలో చైతన్య కాలేజీ జీవితం డాక్టర్‌ పట్టా 
పొందటం, ఉద్యోగం చివరకు రిటెరయ్యి “ఆగ్రాలోని” 
రాధాస్వామి సత్సంగ్‌ సంస్థలో సేవికగా మారి తనువు 
చాలించటం వరకు కథ నడుస్తుంది. క్లయిమాక్స్‌, 
పతాక సన్నివేశాలు, ఉత్మంఠ లాంటి భావోద్వేగాలు 
గట్రా ఏమీలేకుండా నల్లేరు మీద నడకలా సాగుతుంది కథ. మిగతా 5 కథల్లో 
కూడా ఇదే చైతన్య (స్రవంతి పంథాలో నడిచాయి. విముక్తి కథలో రవళి బాల్యం, 
కౌమారం, యవ్వనం, పాపారావు (భర్తతో వివాహం. భర్త తాగుబోతుతనం 
ఇవన్నింటి వల్ల రవళి మీద పాఠకులకు బోలెడంత సానుభూతి కలుగుతుంది. 

నవీన్‌ కథనంలో రచయిత ఎప్పుడూ జ్లుశ్రీఎర్‌ గానే ఉంటూ కథ నడు- 
స్తుంది. ఏ ఇజాలకు కట్టుబడక, మూల సిద్ధాంతాల పట్ల గాఢమైన అభినివేశమే 
వీరి రచనలకు ఆయువు పట్టు. 


ఒక రచయితను వివిధ కోణాల్లోంచి అనేకులు 
తమతమ అభిప్రాయాలతో ఆయన రచనలని ఎంచి 
చూడటాన్ని “గీటురాయి” ప్రక్రియగా పేర్కొంటారు. ఈ 
సంకలనం “అంపశయ్య నవీన్‌ సాహితీమూర్తి మత్వం” 
386గురు రచయిత / రచయిత్రుల. వ్వాససంకలనం. డా॥ 
అమ్మంగి వేణుగోపాల్‌, అనిశెట్టి రజిత, ఎ.కె. ప్రభాకర్‌, 
డా॥ కె. నరేందర్‌, పి. సత్యవతి, డా॥ కొమర్రాజు 

రామలక్ష్మి, సుధామ, కె.పి. అశోక్‌ కుమార్‌, సత్యాన్వేషి 
ఎ. వెంకట నారాయణ ప్రభృతులు. వివిధ 
కోణాల్లోంచి నవీన్‌ రచనలను విశ్లేషించారు. 
రచయితలో చూపును మతబాజి శ్రీధర్‌ 
బయల్బరిచితే, గత వర్తమానాల వారధి, అని 
బన్న అయిలయ్య “ముళ్ల పొదలు”పై 
వ్యాఖ్యానించారు. కాల్పనిక సాహిత్య 
విమర్శకుడు అని సి.హెచ్‌. లక్ష్మణ 
చక్రవర్తి, విమర్శకుల కుండవలసిన 
లక్షణాలను వింగడిస్తూ నవీన్‌ 
+ సాహిత్య విమర్శకుడిగా ఎన్నెన్ని 
మార్గాలను అవలంబించాడో వివరించాడు. 
లక్ష్మణ చక్రవర్తి “పాలపిట్ట” అనే ప్రముఖ 
మాసపత్రిక తరపున అంపశయ్య నవీన్‌ని 
ఇంటర్వ్యూ చేస్తూ కె.పి. అశోక్‌ కుమార్‌ నవీన్‌ 
ఎదుగుదల గురించి వ్రాస్తూ అంపశయ్య అని 
ఇంటిపేరుగా నవీన్‌ తెలిపారు. ఎందుకు 
వ్యవహరించబడుతున్నారో 23 పేజీల ఈ 
ఇంటర్వ్యూ రచయితలోని బహుగుణ వైవిధ్యం, 
చైతన్య స్రవంతి శిల్పం గురించి వివరించారు. సినీ 
విమర్శకుడిగా కాలమిస్టుగా నిలద్రొక్కు కోవటానికి 
చేసిన ప్రయత్నాలు ఆంధ్ర, తెలంగాణ వివక్షత 
చదివిన పాఠకులు పెద్దవారి పక్షపాత వైఖరికి 
ముక్కున వేలువేసుకుంటారు. ఆశిత జన 
పక్షపాతం, కుబుద్ధి, ఎదుగుగల వోర్వలేని కొందరు 
పండిత (ప్రకాండుల వైఖరికి విస్తుపోతాము. 
పాశ్చాత్య సాహిత్యం అంటే ఇష్టపడే నవీన్‌ 
కలాన్నుండి విమర్శ (గ్రంథాలు ఇకముందు 
ఎక్కువగా వస్తాయని ఆశిద్దాం. కథకంటే నవలకు, 
నవలకంటే విమర్శకు, కాలానికి నిలిచి నిలబడగలిగే 
సామర్థ్యం ఎక్కువ. 

ఒక్క మాటలో అంపశయ్య నవీన్‌ గురించి చెప్పాలంటే 
వీరు నిన్నా రేపటి మధ్య వారధి. ప్రాచ్య పాశ్చాత్య పోక 
డలను విజయవంతంగా సమన్వయ పరిచిన దార్శనికుడు. 


- కూర చిదంబరం 


Printed and Published by Arvind Kumar IAS, at Ground Floor, Samachar Bhawan, A.C. Guards, Hyderabad-28, 
on behalf of Commissioner, | & PR, Telangana State. Printed at M/s. Karshak Art Printers, APHB - 40, Vidyangar, 
O.U. Road, Hyderabad - 44. Chief Editor: Astakala Ram Mohan, Ph: 040-23326064. 


తెలంగాణ | 58 | ఫిబ్రవరి 2022 


RNI No. TelTel/2015/61759 Date of Publishing every month 4th 
Postal Regd. No.HD/1217/2021-23 Posting Date: every month 6th & 7th 


a he. 
క = కమమ 


hk 


CN np 
WLLL TTT 


ik 


మ! 
శ 
నా 
మె 
త్‌ 
ఇ! 
శ 
+ 
శ 
న. 
జ 


కై 
త్త 
ఇ 
- 
ఇ 
© 
జ 
న 
నా 
క్షు 
జై 
ఆ 
& 
క్‌ 
ద 
2 


Cohn 


PRINTED MATTER 


The Commissioner, 

Information & Public Relations Department, 
10-2-1, Samachar Bhavan, A.C. Guards, 
Masabtank, Hyderabad - 500 028. 


